మోరా మాధురి 


డా| ఇలపావులూరి పాండురంగరావు 





ప్రచురణ 


తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 
1992 


MEERA MADHURI 


ల 


by 
DR. ILAPAVULURI PANDURANGA RAO 


T.T.D. Religious Publication Series No: 403 


Edited by 
Db. Nagasidda Reddi 


First Edition: 1992 
Copies: 5 000 


Price; 


Published By: 

Sr MVS. PRASAD, 144 
Executive Officer, 

Tals Devasthanams, 


Tirupati, 


Printed at: 
T. T. Devasthanams Press, 


Tuupat. 


ముందుమాట 


భాగవతపురాణం ప్రతిపాదించిన [శ్రవణక్రీర్తనాది నవవిధ భక్తి 
మార్గాల్లో ఆత్మనివేదనభక్తి కొక _ విశిష్టత ఉంది. భక్తుడు వర 
మాత్ముని దర్శనానికై పరితపిస్తూ అనన్యభావంతో ప్రార్హించడం, తన 
సర్వస్యాన్నీ భగవంతునికి సమర్పించి శరణాగతిని పొందడం ఆత్మనివే 
దనం. దీనికే మధురభక్తి అనిపేరు. ఇందుకు ప్రతీకలు గోపికలు. తనను 
శీకృష్ణార్పణం చేసికొని ఆ గిరిధరగోపాలుజ్లే పతిగా వరించి తరించిన 
మోరాబాయి కూడ ఈ గోపికల వరుసలో చేరిన మహాభక్తురాలే. 
ఈమె పేరు స్మరించగానే ,శ్రీరంగేశుళ్లి భర్తగా సేవించిన గోదాదేవి 

దా జాని 

గుర్తుకు వస్తుంది. 


రాజస్థానంలోని మేవాడరాజ్యాంతర్గతమైన *కుట్కీ* అనే గ్రామం 
మీరా జన్మస్థలం. ఈమెతండ్రి రత్నసింహుడు. మేవాడప్రభువైన 
సంగ్రామసింహుని కుమారుడు భోజరాజు ఈమె భర్త. మారా తనీ 
జీవితంలో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నది. కానీ పసితనం నుంచే గిరిధర 
గోపాలుణ్ణి భర్తగా (ప్రేమించిన మారాను ఈ కష్టాలేవీ చలింపజేయలేక 
పోయాయి. క్రీ. శ, 1565 వ సం. || లో ఈమె బృందావనం 
చేరింది. ఈ భక్తురాలు రచించి పొడిన భక్తి సంకీర్తనలు అచ్చటి 
ప్రతి అణువును పవిత్రం చేయడం జరిగింది. (క్రీ. శ. 1630 లో 
ఢశీకృష్ణ పరమాత్మతో ఐక్యమైన మీరాబాయి గేయాలు అజరానురాలై 
యావద్చారతదేశాన్నీ పునీతంచేస్తూ వున్నాయి. హిందీ సాహిత్యంలో 
ఈమెకు గల స్థానం సాటిలేనిది. 


మోరాబాయి గేయాల్లోని మాధుర్యాన్ని లలితమైన వ్యావహారిక 
శైలిలో డా. ఇలపావులూరి పొండురంగారావుగారు రుచి చూపించారు. 
ఈమె గేయాల్లోని భక్తి విలువల్నీ మాధురీ మహిమను తెలుగువారి 
కందించటం పవిత్ర కర్తవ్యంగా భావించిన తి .తి . దేవస్థానములు ఈ 


(గ్రంథాన్ని ఆ గోదా (గ్రంథమాల నుండి స్వీకరించి ద్వితీయ ముద్రణంగా 
ఇప్పుడు (ప్రచురించింది. చదువరులు మరా జీవితాన్ని ఆదర్శంగా 
(గ్రహించి, ఆస్తిక్యబుద్దితో భగవంతుని దయకు పాత్రులై మా కృషిని 
సఫలంచేస్తారని మా ఆశ, 


తిరుపతి, యం. వి. యస్‌. (ప్రసాద్‌, 
4-7-91. కార్యనిర్వహణాధికారి 
తీ .తి, దేవస్థానములు. 


భావలహారి 


అందం 12 
అనురాగం 23 
ఆవేదన 31 
కక. 41 
ఆనందం ర్‌3 


మీరాదేవి కవితాహృదయానికి ఇవి పంచకోశాలు 
ఆమె పంచ ప్రాణాలే యొ భావపంచమి 


గోవిందం గోకులానందం 
గోపాలం గిరిధారిణమ్‌, 
గోలోకవాసినం వందే 
గోదా మోరాధినాయకవమ్‌. 


రచయిత 


యై 


మోరా మాధురి 1 


అవతారిక 


“మధు వాతా బుతాయతే 

మధు క్షరంతి సింధవః. 

మాధ్విర్నః సంత్వాషధీ: 

మధు నక్తముతోషసి 

మధుమత్‌ సార్టివగ్‌ం రజు, 
మధు ద్యౌ రస్తు నః పితా: 
మధుమాన్‌ నో వనస్పతిర్‌ 
మధుమాగ్‌ం అస్తు సూర్యః; 
మాధ్వీర్లావో భవంతు నః” 

బుక్కు 1-90 


మధుర మంగళ మహనీయమైన యీ మహీనిలయంలో ప్రతిక్షణం 
ప్రతి కణం ప్రచృన్నమైన మాధుర్యాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది. 
క్షణం తీరికలేకుండా సకల చరాచర జగత్తులో సంచరించే చల్లని 
గారి ఎంత కమ్మగా ఉంటుంది | కొండల్లో, కోనల్లో సందుచేసుకుని 
సరస సల్జాపాలతో ఆడుతూ పాడుతూ జీవకోటికి జీవనదానం చేస్తూ 
ప్రవహించే జీన నదుల్లో పారే నీరు ఎంత తియ్యగా ఉంటుంది ! తల్లి 
లాంటి రాత్రి తండిలాంటి పగలు, ఇద్దరి వాత్సల్యాన్ని సమపాళ్ళలో 
సమకూర్చుకున్న ఉభయ సంధ్యలు ఎంతటి తియ్యని ఊహలను సృష్టి 
స్తాయి: ఇక్కడ మట్టిలో కూడా ఎంత మాధుర్యముంది: అంతులేని 
ఆకాశాన్ని ఆకర్షించి ఆదరించే శక్తి యీ వసుమతిలో ఉంది. ఈ 
మట్టిలోని మాధుర్యం, సూర్యునిలోని సామర్థ్యం రెండింటిని కూడగట్టు 
కుని యిక్కడి వనసంపద వర్ణిల్బతూవుంది. మానవజాతిలోని మాధు 
ర్యమే చెట్ల చేమల్ల్గో, పశుషక్షాదుల్లో కూడా ప్రతిబింబించి ఉంటుంది. 


2 మారా మాధురి 


నింగినుంచి నేలవరకు ఎక్కడ చూచినా అంతులేని మాధుర్యం కని 
పిస్తుంది. కాని కనగలిగిన కన్నులకే అది కనిపిస్తుంది. కనలేని వారికి 


అంతా శూన సమే. 


అనంత శూన్యంలో చిరంతన మాధుర్యాన్ని సాక్షాత్కరించుకొని 
సేవించి తరించిన వుణ్యజీవి మొోరాబాయి. చిన్నతనంనుంచి చివరి 
క్షణం. వరకు కన్నయ్యను తన కన్నుల్లో దాచుకొని చూడవలసిన 
సొంపును చూచి, చూరగొనవలసిన సారస్యాన్ని రుచి చూచి, చేరవల 
సిన గమ్యాన్ని చేరిన ధన్యజీవి మీరాబాయి. ఆమె పేరు వినగానే 
మనకు గోదాదేవి (ఆండాళ్‌) గుర్తుకు వస్తుంది. ఇద్దరి మధ్యా ఏడెని 
మిది శతాబ్దుల వ్యత్యాసమున్నా, ఇద్దరి జన్మభూమికి వెయ్యి మైళ్ళకు 
పైగా వ్యవధానమున్నా ఇద్దరి భావభూమో ఒకటే. ఇద్దరూ మధుర 
భక్తితో భగవంతుని సేవించిన (ప్రేమమూర్తులే, ఇద్దరికీ భగవదనుగ్రహం 
పరిపూర్లంగా లభించింది. (శ్రీ గోదాదేవి వాగ్విలాసం ద్రావిడ దివ్య 
ప్రబంధంలో చోటుచేసుకున్నట్లే మీరా గీతాలు భక్తుల హృదయాల్లో 
శాశ్వతంగా స్టిరపడిపోయినాయి. ఇద్దరిదీ గోపికల్లాంటి సహజభక్తే, అది 
మధురభావన. పెరియాళ్యార్‌ _ (విష్ణుచిత్తుని) కనులపండువుగా విల్లి 
పుత్తూరులో అవతరించి రంగనాథుని _హృదయాంతరంగంలో లీనము 
యిన రంగనాయకి ఆండాళ్‌, అలాగే రాజనంశంటో పుట్టి రాజరీవితో 
పెరిగి గోపాలచక్రవర్తి కోసం సర్వసంగపరిత్యాగం చేసి చివరకు ద్వారకాధీ 
శుని ఆలయంలో గీరిధరసాయుజ్యాన్ని సాధించిన సాధ్వి మీరాబాయి. 
ఈ పోలికలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆ గోదాదేవి లోకోద్ద 
రణకార్యం ఇంకా మిగిలినందున తానే కొంతకాలానికి మారాబాయిగా 
అవతరించిందా అనిపిస్తుంది. లేక మధురాపతి హృదయమాధుర్యాన్ని 
మాటిమాటికీ మానవకోటికి రుచి చూపించేందుకు ఏ గోపికో త 
యిద్దరిరూవంలో అవతరించినా అవతరించి ఉండవచ్చు. 


మారా మాధురి 3 


శ్రీ/కృష్ణునిమాది అనురాగం సస్రీరూపం దార్చినట్టుగా కనిపించే 
మోరాబాయి నరనరంలో నందనందనుడు నాట్యం చేస్తుంటాడు. గిరి 
ధరగోపాలుడు తప్ప మరొకరు ఆమెకు తెలియదు. ప్రపంచంలో 
మరో పురుషుడు ఉన్నట్టుగా కూడా ఆమె గుర్తించదు. ఒకసారి ఆమె 
బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య సంప్రదాయానికి చెందిన 
మహాపురుషుడు జీవగోస్వామి ఉన్నారని తెలిసి ఆయన్నిచూచేందుకు 
ఆమె వెళ్ళింది. ఆయన “తాను (స్త్రీలకు దర్శనమియ్యి”నని 
ఆమెకు కబురు పంపారు, “బృందావనంలో శ్రీ,కృష్ణుడుకాక మరికొం 
దురు పురుషులున్నారని తెరిసి తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని” 
ఆమె సమాధానం చెప్పి పంపించింది. దానితో జీవగోస్వామి జీవనా 
డీలో సంచలనం కలిగింది. వెంటనే ఆయన ఒట్టి కాళ్ళతో వెళ్ళి 
మోరాకు స్వాగతం చెప్పారు. 


గిరిధరగోపాలుడు మోరాబాయికి కేవలం ఆరాధ్య దైవమేకాదు. 
ఒకవిధంగా ఆమెకు ఆయన బాల్య స్నేహితుడు కూడా. చిన్నప్పుడు ఆమె 
తండ్రిగారి యింటికి ఎవరో సాధువు వచ్చి పూజచేసుకుంటూ ఉన్నా 
డట. అతని పూజలో గోవర్తన గీరీధారి వ్రతిమనుచూచి మీరాబాయి 
ఆ బొమ్మ తనకు కొవాలని వాళ్ళ అమ్మను వేధించిందట. కొని 
(ప్రాణంతో సమానంగా చూచుకొనే ఆ ప్రతిమను మోరాకు ఇచ్చేం 
దుకు ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత అతనికి గోపాలుడు కలలో 
కనిపించి ఆ ప్రతిమను మోరాకు ఇయ్యటం (శ్రేయస్కరమని చెప్పాడట. 
ఆ నూటప్రకారం విధిలేక సాధువు మళ్ళీ మోరాబాయి యింటికి 
వెళ్ళి ఆ ప్రతిమను ఆమెకు ఇచ్చాడట. ఆనాటినుంచి మీరాబాయి 
ఆ మూర్తిని వదలకుండా మౌొటి మాటికీ దానిని చూచుకొని ఆనం 
దంతో పొంగిపోయేదట. ఇంతకీ అప్పుడామె వయస్సు నాలుగయిదేండ్డు 
మాత్రమే. 


4 రా మొధురి 


ఒకరోజు పక్కింట్లో పెళ్ళ వుతూఉంశే చూచి మోొఠరాబాయి తనను 
ఎవరికిచ్చి పెళ్ళి చేస్తారని అమాయికంగా వాళ్ళ అమ్మనడిగిందట. 
ఆమె నవ్వుతూ కూతురిచేతిలో ఉన్న బొమ్మను చూపించి “అతనే 
నీ భర్త” అని చెప్పిందట. ఆ మాట మూటగట్టుకొని మీరాబాయి 
గిరిధరగోపాలుడే తన భర్త అని రూఢిచేసుకుంది. బాలగోపాలుని 
లీలలను కీర్తిస్తూ ఆడటం పాడటం ఆమెకు బాల్యంనుంచి అలవా 
టయింది. నందనందనుడు నా భర్త అని నాట్యంచేస్తుంటే అది 
రాజభవనం కాబట్టి పెద్దవాళ్ళు ఆమెను మందలిస్తూ ఉండేవాళ్ళట. 
బయటి వాళ్ళు పరిహసించేవాళ్ళట. కాని (పేమావేశంతో పరవశించే ఆ 
వరమ్మపేవు స్వరూపిణికి అవన్నీ పట్టలేదు. ఒకరోజు తాను వరించిన 
గిరిధరునితో తనకు పరిణయమయినట్టు ఆమెకు కల వస్తుంది. ఆ 
కలను సాకల్యంగా తల్లికి చెప్తుంది. ఇలాగే గోదాదేవికూడా వారణ 
మాయిరవ్‌' అనే తిరుమొళిలో ప్రియునితో తన స్వప్న సమాగమాన్ని 
కళ్ళకుకట్టినట్టు వర్షిస్తుంది. శ్రీమన్నారాయణుడు. వెయ్యి యేనుగులతో 
విల్లిపుత్తూరుకు తరలివచ్చిన స్టే దినబంధువయిన _ గోపాలుడు మోరా 
బాయిని చేపట్టేందుకు ఛప్పన్‌ (56) 'కోటి దేవతలతో విజయం 
చేస్తాడు వారియింటికి, 


సర్వలోకాధిపతియైన (శ్రీనాథుని తన కొంగుకు ముడి వేసుకున్న 
మోరాబాయి లౌకిక జీవితమంతా అష్ట్రకష్టాలతో గడిచింది. అష్ట విధము 
లయిన ఐశ్వర్యాలతో తులతూగవలసిన ఆ రాజకుమారికి ఆప్తబాంధవు 
లందరూ కొద్దికాలంలోనే ఒక్కరొక్కరు దూరమై పోతారు. నాలుగయిదు 
సంవత్సరాల వయస్సులోనే తల్లి పోవటం, ఆ తర్వాత తాత పెంపకంలో 
పెరగటం, పెళ్ళయిన ఆరేడు సంవత్సరాలకే భర్త మరణించటం, ఆ 
తర్వాత అయిదేంక్లకు తండ్రి వీరమరణం పొందటం, తర్వాత రెండు 
మూడు సంవత్సరాలకు మామగారు వుహారాణా కూడా మరణించటం, 
అంతకుముంది అల్హారు ముద్దుగా తన్ను పెంచిన తాతగారు పరవుపదిం 


మారా మాధురి ర్‌ 


చటం, తన (శ్రేయోధిలాషులందరూ చెల్లిపోవటంవల్ల వురదుల చేతుల్లో 
పడరాని బాధలు పడటం, వీటికి తోడు చిన్న చిన్న కలహాల్లో చిక్కు 
కున్న రాజకీయ పరిస్థితులూ -- ఇది అన్నీ కలిసి మోరాబాయి జీవితాన్ని 
చీకటిపాలు చేశాయి. జగత్సతినే తనపతిగా భావించిన మోరాబాయి వీటికి 
చలించలేదు. ప్రాపంచిక కష్టాలనూ బాధలనూ ఆమె పారమార్షిక 
లొభంగా భావించింది. కుటుంబంలోని అశాంతి ఆమెను శాశ్వతశాంతి 
కోసం (ప్రేరేపించింది. కష్టభూయిప్పమయిన సాంసారిక జీవితం ఆమెకు 
కరుణామయుని వరప్రసాదంగా కనిపించింది. విషాదయోగం కర్మజ్ఞాన 
భక్తిమారాలకు దారితీసి ఆమెకు నిశ్మ్రేయసానందాన్ని (ప్రసాదించింది. 
నిగ్చింతగా, ఏకాగ్రతతో తన ఆరాధ్యుని సేవించేందుకు ఆమెకు చక్కని 
అవకాశం అభించింది. 


సారస్వత చరిత్రపట్ట దున పూర్వులకు ప్రత్యేకమైన (శ్రద్ద లేక 
పోవటం వల్లనూ, ఎక్కువమంది కవులు భక్తులు కావటంవల్లనూ, 
భక్తులకు భగవత్సంకీర్తనమోద ఉన్నదృష్టీ తమ పేర్నుపతిష్పలమిద లేక 
పోవటంవల్లనూ మన కవుల (కవయిత్రుల) జీవిత విశేషాలు మనకు 
ఎక్కువగా తెలియవు. మీరాబాయి జీవితాన్ని గురించి పరిశోధన జరి 
గింది. పర్యవసానంగా మీరాబాయి క్రీ.శ. 1498 లో జన్మించి 
1546లో సిద్దిపొందినట్టు ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఆమె 
జన్మస్థలం రాజస్టాన్‌. రాజస్తాన్‌ లో జోధ్‌పూర్‌ సంస్థానాన్ని స్థాపించిన 
రావ్‌ జోధాజీ మోరాబాయికి (ప్రపితామహుడు. అతని కుమారుడు రాన్‌ 
దూదాజీ (1440-1515). అతని నాల్లవ కుమారుడయిన రత్నసింవ్‌ 
మీరాబాయి తండ్రి. సమర భూమిగా, మరుభూమిగా ప్రసెద్ది కెక్కిన 
రాజస్థాన్‌ మీరాబాయి మహోదయంవల్ల నాలుగయిదు దశాబ్దుల 
పొటు భక్తి మందాకినితో కూడిన రసాస్తానంగా రంజిల్లింది. యుక్తవ 
యస్సు (18 సం) లోనే మోరాబాయికి మేవాడ్‌ రాజకుమారుడయిన 
రాజా భోజ్‌ తో వివాహమయింది. అయిదారు సంవత్సరాలు మాత్రమే 


6 మారా మాధురి 


ఆమెకు దాంపత్యజీవితం దక్కింది. ఆ తర్వాత గిరిధరునికి అంకిత 
మైన ఆమె అనురాగం శాశ తసౌభాగ్యాన్ని సాధించింది. గోదా దేవిని 
లౌకిక విషయ వాసనలు ఈ మాత్రం కూడా స్పృశించినట్టులేదు, 
తులసి మొక్కలా మొలిచి రంగనాథుని అంతరంగంలో అనాయాసంగా 
రీనమైపోయిన కారణజన్మ ఆమెది. మోరాబాయికి ' కొంత కర్మ శేషం 
ఉండటంవల్ల ఆ మూత్రం బాధలు తప్పలేదు. కాని ఆ బాధలే మనల్ని 
ఆమె వైపు ఆకర్షించే అయస్కాంతచ[క్రం! 


మోరాబాయి. సర్వాంగపూర్త్మ భక్తి సుందరి, సాహిత్యం ఆమెను 
వలచి వచ్చిన ఆత్మీయమైన అలంకారం. ' గిరిధర నామ సంకీర్తనం తప్ప 
ఆమెకు మరోసంగతి పట్టదు. కన్నయ్యకోసం ఆమె ఎలుగెత్తి పాడితే 
అందులోనుంచి ఏ వేవో భావనలు మధుర పదజాలాన్ని వెతుక్కొని 
వచ్చేవి. అదే మారా గీతాలలోని నిసర్గ మాధుర్యం. సంగీతం కాన్ని 
సాహిత్యం కాని ఆమె సాధించినవికావు. అవి సహజంగా అమెకు లభిం 
చిన వరాలు. ఆమె పాట వినేందుకు ఒకసారి అక్బరు, తాన్‌ సేన్‌ 
ఆమె దగ్గరికి వెళ్ళారంటారు. కాని చారిత్రకంగా ఇది నమ్మదగిన 
వృత్తాంతం కాకపోయినా ఆ రోజుల్లో మారా గానమాధురికి ఉండే 
ప్రొశస్త్యం దీనివల్ల స్పష్టంగా తెలుస్తుంది. _త్యాగయ్యలో కనిపించే 
భక్తి-సంగీత-సాహిత్య- సమ్మేళనం మోరాబాయిలో కూడా కనిపిస్తుంది. 
పాండిత్య ప్రకర్ష _ లేకపోవటమే ఆమె పాటల్లోని నిజమైన అందం, 
తన ఆనందం అందరికీ అందేట్టు ఆత్మీయమైన భాషలో ఆత్మను విప్పి 
చెప్పే ఆత్మగీతా లవి. 


మోరాబాయి చాలా అదృష్టవంతురాలు. ఆమె గొంతు విప్పిన 
సమయంలో భారతదేశంలో నలుమూలలా అలాంటి గొంతుకలే కొన్ని 
వినిపిస్తూ ఉండేవి. |ప్రాగ్భారతంలో చై తన్యమహా ప్రభువు, వ్రజభూమిలో 
మహావ్రభువు వల్లభాచార్యులు, గుజరాత్‌లో నర్సీమెహతా, పంజాబులో 


మోొరా మాధురి 7 


గురునానక్‌ మోరాబాయికి గురుతుల్యులు. సూరదాసు జయదేవుడు, 
తులసీదాసు, రైదాసు ఆమెకు దాదాపు సమకాలికులు. కబీరుదాసు 
గానంద్వారా జ్ఞానాన్ని ప్రసారం చేసేందుకు ఆమెను (పేరేపించిన 
మహానీయుడు. కదీరులోని నిర్గుణ పరబ్రహ్మచ్చాయలు మోరాగీతాల్లో 
అక్కడక్కడ కనిపిస్తాయి. రవిదాసు (రైదాసు) ను ఆమె తన గురువుగా 
స్వీకరించింది. సూరదాసులోని సరసభావాభివ్యక్తి, తులసీలోని భావ 
గాంభీర్యం, జయదేవునిలోని పదలాలిత్యం, జాయసీలోని రహస్య భావనా 
మోరా రచనల్లో మేళవించి ఉంటాయి. 


అత్తగారింట్లో అశాంతి |ప్రబలినప్పుడు స్వజనులు ముఖ్యమా, స్వామి 
ముఖ్యమా అని మోరాబాయి తులసీదాసుకు తన ధర్మసందేహాన్ని తెలియ 
పరుస్తూ ఉత్తరం వ్రాసిందని అంటారు. అప్పుడు తులసీదాసు రామభక్తి కి 
అంతరాయం కల్పించే బంధువులను పరిత్యజించుటయే (శ్రేయస్కరమని 
తన అభిప్రాయం చెప్పాడట. 


మధురభక్తిని సేవించటంలో మోరాబాయికి మరో సౌలభ్యంకూడా 
ఉంది. భగవంతుని. భర్తగా భావించి సేవించటం . మగువలకు సాధ్యమయి 
నట్టుగా మగవారికి చేతకాదేమో! సూఫీకవి జాయసీ, నిర్గుణ కవి కబీరు 
ఇలాంటి సాధన చేసిన వాళ్ళే. నరసీమెహతా కూడా మధురభావన 
తోనే మాధవుళ్లి ఆరాధించాడు. కాని “హరి మేరా పీన్‌' మైం హరికీ 
బవారియా (హరి నా పతి, నే నాయన సతిని) అని కబీరుదాసు 
నోటవింటుంకే సరసంగా ఉండవచ్చును. కాని సమంజసంగా ఉన్నట్టు 
అనిపించదు. సూరదాసు కూడా వాత్సల్యంలో వాసి కెక్కినట్టుగా శ్చంగా 
రంలో రాణించలేదు. పద్మావతీ చరణ చారణ చక్రవర్తియైన జయదేవుడు 
కొంత _ రాధాకృష్ణుల అండతోను, కొంత పద్మావతి ప్రాబల్యంతోను 
మధుర భావనలో. మంచిస్తాయి నందుకోగరిగాడు. కాని మారాబాయికి 
నరనరాల్లో వ్యాపించిన మధురభక్తి సహజలక్షణమయింది. 'జాకే సిర్‌ 


్ర 


8 మారా మాధురి 


మోర్‌ ముకుట్‌ మేరో పతి సోయీోి (తలమీద నెమలిపింఛం 
రీటంగా పెట్టుకున్న బాలగోపాలుడే నా భర్త) అని మారాబాయి 
అంటూంటే మనస్సు పరవళ్ళు తొక్కుతుంది. అదీ కాక్క మాట 
సామెతగా మాధవుడు నా భర్త అంబే సరిపోదు. దానికి కావలసిన 
హంగులన్నీ ఉండాలి. భర్తను రంజింప జేసేందుకు  భావభంగిమలు, 
నేర్చు, ఓర్పు, పట్టువిడుపు-అన్నీ కావాలి. ఇవన్నీ మోరాబాయికి ప్రీ 
స్వభావం చేత కొన్నీ, సంస్కార బలంచేత మరికొన్నీ లభించాయి. 
భగవంతుని భవనపతి ( ఇంటాయన) అనటం ఒక్క మోరాకే చెల్లింది. 


అలా అని మీరా శృంగారభావన మితిమోరిన అనురాగం కాదు. 
అది వాసన లేని ఉపొసన. ఆమె (ప్రేమించిన గోపాలుడు, క్షణ భంగుర 
సౌందర్యరాశి కాడు. సూర్యచంద్రులు, పంచభూతాలు నశించినా కువ 
లయాన్ని నిలబెస్ట్ర పరమేశ్వరుడు ' అవినశ రుడు. ఆమె వరించిన 
వరుడు సామాన్యులకు లభించడు. అంతరిక్షంలో పవ్వళించే అతని 
దగ్గరికి _ వెళ్ళేందుకు ఇరుకైన జ్ఞానమార్గంలో జాగ్రత్తగా పయనిం 
చాలి. |త్రికొటభవనంలో కిటికీ _తెరుచుకోగానే శూన్యం లోనుంచి. 
శుభమైన కాంతి వెలుగుతుంది. జన్మజన్మాంతరాల నుంచి నిద్రాణమై 
యున్న అంతస్సు మేల్కొంటుంది. చీకటి విడిపోతుంది. పరమాత్మతో 


తాదాత్మ్యం లభిస్తుంది. 


ఇంత నిగూఢమైన (ప్రేమను ఆరాధించే మీరాబాయి మధురభా 
వన ఎంతో సహజంగా సులభంగా కనిపిస్తుంది. మనతో మాట్లాడిన 
ట్టుగానే ఆమె మాధవునితో కూడా _సంప్రదిస్తుంది. దీనబంధువు, 
భక్తవత్సలుడు, కరుణానిధి, ఆపదుద్దారకుడు, గోవర్హన గిరిధారి ఆమె 
పిలిస్తే పలుకుతాడు. అతల్ణి పలుకరించుకునే మెలకువ ఆమెలో ఉంది. 
శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, 
సఖ్యం, ఆత్మనివేదనం ఇవి భక్తికి తొమ్మిది సోపానాలు. ఈ నవవిధ 


మారా మాధురి 9 


భావాలూ మీరా గీతాల్లో నవరసభరితంగా కనిపిస్తాయి. ఇల్లూ వాకిలీ 
వదలి పెట్టి భక్తుల సాంగత్యాన్నీ, భగవంతుని (శ్రీ చరణాలనూ సేవించిన 
మోరాబాయి ఒకప్పుడు కన్నయ్య కమనీయ రూపాన్ని కళ్ళకద్దుకొని 
గద్గద కంఠంతో గానం చేస్తుంది. మరొకప్పుడు గిరిధారి మాయింటికి 
వస్తున్నా డని ఉబ్బిపోయి గంతులు వేస్తుంది. చెంతనున్నా యెంత 
దూరంగానో ఉన్నట్టు అనిపించే హరి సాన్నిధ్యాన్ని స్మరించి పులకరి 
స్తుంది. వేరొక సమయంలో ఈ జీవితంలో ఒక్క సారయినా భగ 
వంతుని పాదారవిందాలు నాకు లభ్యమయ్యేనా అని కన్నీళ్ళతో కడవలు 
నింపుతుంది. ఒక్కొక్కప్పుడు తన మనోహరునితో ఏకాంత సౌఖ్యం 
అనుభవిస్తుంది. ఉన్నట్టుండి ఎలుగెత్తి పాడుతుంది. చిందులుతొక్కి 
నాట్యమాడుతుంది. దుర్భరమైన వేదనతో (క్రుంగిపోతుంది. అంతలోనే 
అంతర్యామి ఆంతర్యం అంతుపట్టినట్లు పొంగిపోతుంది. దాసిగానయినా 
సరే ప్రభువుకు పరిచర్య చేస్తూ ఆయన పంచలో పడిఉంటానంటుంది. 
ఇలా మారా గీతమాధురిలో అంచెలంచెలుగా అనేక భావాలు తరంగాయ 
మానంగా పొంగి పొరలుతూ శ్రోతలను ఉజ్టుతలూగిస్తాయి. ఈ భావ 
అహరిలో అందం, అనురాగం, ఆవేదన, ఆత్మీయత, ఆనందం తెరలు 


తెరలుగా దొరలుతుంటాయి. 


మోరా ఆరాధించిన అందం క్షణభంగుర మైన లౌకిక సౌందర్యం 
కొదు. విశ్వమంతా వ్యాపించిన విరాట్‌ పురుషుని విలక్షణ సౌందర్య 
మది. ఎక్కడ చూచిన అ రూపమే గోచరిస్తుంది. అందం ఎలాం 
టిదో అనురాగం కూడా అలాంటిదే. అక్షయసొందర్యం వల్ల లభించే 
ఆనందం కూడా అఖండంగానే ఉంటుంది. కాని యీ ఆనందసాధన 
అనుకున్నంత సులభం కాదు. అనురాగంతోపాటు ఆవేదన తప్పదు. 
ఆవేదనలో ఆరితేరితేనే గాని ఆత్మీయత కుదరదు. తనకూ తన 
ఆరాధ్య దైవానికీ సన్నిహితమైన సంబంధం ఏర్పడితేనే కాని అనురాగం 


10 మోరా మాధురి 


వల రావలసీన అనందం రాదు. ఈ భావపరంపర మారా పాటల్లో 
ధా 


ఈ భావపంచమిని (ప్రతిఫరింపజేసే 80 రచనలు ఈ సంకలనంలో 
ఉన్నాయి. (శ్రీగోదాదేవి ధనుర్మాస దీక్షకు అనుగుణంగా 30 పాట 
లను “తిరుప్పావై” అనే పేరిట రచించి నష్టే మీరా మాధురిలోని 
యీ 830 పాటలు కూడా భక్త కోటికి భావపాథేయం పంచి పెట్టగలిగిన 
నాడు మాత్రమే యీ కైంకర్యం సార్హకమవుతుంది. ఈ మాధు 
రిలో అందానికి సంబంధించినవి నాలుగు, అనురాగానికి సంబంధించినవి 
అయిదు, ఆవేదనకు సంబంధించినవి ఆరు, ఆత్మీయతకు సంబంధించి 
నవి ఏడు, ఆనందానికి సంబంధించినవి ఎనిమిది-- మొత్తం 30 పాటలు 


ఉన్నాయి. 


మోరాబాయి పేరిట మనకీనాడు దాదాపు నాలుగు వందలపాటలు 
దొరుకుతున్నాయి. వీటిలో వందపాటలు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. 
ఈ ప్రబంధరచనాదృష్టితో కూర్చిన సాహిత్యం కాకపోవటంవల్ల ఈ 
పాటల్లో పూర్వాపర సంబంధం అంతగా గోచరించదు. అక్కడక్కడ 
పునరుక్తికూడా కనిపిస్తుంది. కాని పాడిందే పాడినట్టు అనిపించకుండా 
ఏపాట కాపొట ముత్యాలమూటలా ముక్త సరిగా ముచ్చటగా గోచరి 
స్తుంది. మారాబాయి తన రచనలు శాశ్వతంగా నిలిచిపోవాలని అను 
కోలేదు. ఆలయంలో ఆరాధ్యుని యెదుట నిలబడినప్పుడు మనసులోని 
మాటలను వాక్కు ఎలా వివరిస్తే అలా వెలువడింది ఆమె గీతామా 
ధురి. ఆమెకు లలిత అనే ఒక చెలికత్తె ఉండేదట. ఆమెవల్లనే మోరా 
గితౌలు మునకు ఈనాడు లభ్యవువుతున్నాయి. మోరా రచించిన పాటు 
లను పదిలంగా భద్రపరచి భావిభారతికి అందించిన యీ భావుకురాలు 
భక్తి వాజ్మయానికి ఎనలేని సేవచేసిందని చెప్పాలి. లేకుంకే ఈనాడు 
మోరా గీతాలే మనకు దక్కేవికావు. మారా జీవితకాలంలో ఆమ 


మారా మాధురి 11 


విలువను గుర్తించినవారు తక్కువ. స్వజనులుకూడా ఆమెను నానా 
బాధలుపెట్టి ఎలాగయినా ఆమెను లౌకిక జీవితంలోకి మరలించాలని 
తీవ్రంగా ప్రయత్నించారు. అలాంటప్పుడు ఆమె రచనలను భద్రపరి 
చేందుకు వాళ్ళు కృషిచేసే (ప్రసక్తి లేదుగదా. ఆమె ద్వారకాధిశ (రుని 
ఆలయంలో ఉన్నప్పుడు ఆమెను ఏ విధంగానై నా యింటికి తీసుకుని 
రమ్మని మేవాడ్‌ యువరాజు ఉదయసింగు కొంతమంది (భాహ్మణులను 
పంపించాడట. ఆ (బ్రాహ్మణులు ఆలయం బయట తిష్ట వేసుకుని 
ఆమెవస్తే గాని వీల్లేదని మొండిపట్టు పట్టారట. సరే, ప్రభువునడిగి 
నెలవైతే వస్తానని మీరాబాయి ఆ రాత్రి ఆలయంలో ప్రవేశించిం 
దట. మర్నాడు ఉదయం తలుపులు తెరిచి చూచేసరికి మోరాబాయి 
కనిపించలేదు. ద్వారకాధీశుని దివ్యమంగళవి[గ్రహం మాత్రం చిరునవ్వులు 
చిందుతూవుంది. దాన్నిబట్టి మారా తన ఆరాధ్యుని అనంత కాంతిలో 
రీనమైపోయినట్టు అందరూ భావించారు. ఇలాంటి దివ్యసిద్దిపాందిన 
రససిద కవయిత్రి మీరాబాయి. 


యు 


ఆమె అలోచనలెంత స్వతంత్రంగా ఉంటాయో, ఆమె భాష 
కూడా అంతవిలక్షణంగా ఉంటుంది. పుట్టింది రాజస్టూన్‌ లో అయినా 
మధుర, బృందావనం, ద్వారావతి వీనిని తీర్ణయా[త్రల సందర్భంలో 
దర్శించినందువల్ల ఆయాప్రాంతాల పదజాలం ఆమెరచనల్లో కనిపిస్తుంది. 
ముఖ్యంగా (వ్రజభాష, గుజరాతీ, రాజస్థాన్‌ భాషలు ఆమె రచనలో గంగా, 
యమునా సరస్వతీ సంగమాన్ని సృష్టించాయి. నిజానికి ఆమెభాష 
హృదయ నిర్ణత మైన సహజ సుధామాధురి. అన్ని భాషలకు చెందిన 
పదాలు ఆమెపదాల్లో స్వచ్చందంగా (ప్రవేశించాయి. ఛందస్సు కూడా 
ఆమె చెప్పుచేతల్లో నడిచింది. మాత్రలు తక్కువయినా మాధుర్యా 
నికి ఏమాత్రం లోటు రాలేదు. నిత్యజీవితంలో వలెనే కావ్యజీవితంలో 
కూడా ఆమెకు అలంకారాలమాద మక్కువ తక్కువ. అయినా రకర 
కాల అలంకారాలు ఆమె వాక్కును వరించి అందులో ప్రవేశించాయి. 


12 మోొరా మాధురి 


అప్రయత్నంగా అంతరంగంనుంచి (ప్రవహించిన భావతరంగిణి ఆమె 
ఆరాధించిన గిరిధరునికి నచ్చింది. కనుకనే అది కలకాలం కళారం 
గంలో నిలబడగల శక్తిసామర్థ్యాలను సంతరించుకుంది. 


అప్పుడప్పుడు భక్తిపారవశ్యంతో పొడుకొన్న పాటలే కాక జయదేవుని 
గీతగోవిందానికి ఆమె భాష్యంకూడా (బ్రాసిందంటారు. రుక్కిణీకల్యా 
ఇవృత్తాంతంకూడా ఆమె .గేయరూపంలో ప్రాసిందని చెప్తారు. కాని 
యీ రచనలు సమగ్రంగా మనకీనాడు లభించటంలేదు. సౌంఘికమైన 
కొన్ని ఆచారాలనూ, 'వేడుకలనూ తీసుకొని ఆమె చక్కని పాటలు 
(వాసింది. అనిమాత్రం కొన్ని యీనాడు అక్కడక్కడ వినిపిస్తాయి. 
కొని మోరాబాయికి భారతీయ భక్తివాజ్మయంలో శాశ్వతమైన స్టానాన్ని 
సమకూర్చింది-ఆమె గీతామాధురి, ఆమె భక్తిగీతాలు (ప్రస్తుతం భారత 
దేశమంతటా వినిపిస్తాయి. త్యాగరాజ కీర్తనలు తెలుగు పొఠిమేరలుదాటి 
సరచరించినట్టే మారా గీతాలుకూడా, దూరతీరాలదాకా ప్రసరించి 


అనేకులకు ఆత్మానందాన్ని అందిస్తున్నాయి, 


దాదాపు అయిదువందల సంవత్సరాలక్రితం మారా మాటిన 
మధుర విపంచిక ఈ నాటికీ వీనుల విందుగా వినిపిస్తున్నది. ఆత్మసం 
గీత మలాంటిది. అది అజరం, అమరం గదా మరి! 


అందం. 


మన్‌ రే పరసీ హారి కే చరన్‌ | 


సుభగ్‌ సీతల్‌ కమల్‌ కోమల్‌, త్రివిధ జ్వాలా హరన్‌ | 


అందం 13 


జే చరన్‌ ప్రహలాద్‌ పరసే, ఇంద్ర పదవీ ధరన్‌ || 

జిన్‌ చరన్‌ ధ్రువ అటల్‌ క్రీన్లో రాఖి అసనీ సరన్‌ | 
జిన్‌ చరన్‌ (బ్రహ్మాండ భేంట్యో నఖ శిఖా శ్రీ భరన్‌ || 
జిన్‌ చరన్‌ ప్రభు పరసి లీన్కే తరీ గౌతవ్‌ ఘరన్‌ | 
జిన్‌ చరన్‌ కౌలీహి నాథ్యో, గోపరీలా కరన్‌ | 

జిన్‌ చరన్‌ ధార్యో గోవర్హన్‌ గరబ్‌ మఘవా హరన్‌ | 


“దాసి మీరా” లాల్‌ గిరిధర్‌, అగమ తారన్‌ తరన్‌ || 


*¥ * ¥ 


శీకాంతుని చరణ కాంతిలో “మీరా మాధురి” ఆరంభము 
వుతుంది. ఆపాదమస్తకం ఆనందమూర్తిగా అర్హతగల ఆత్మవంతులను 
అనుగ్రహించే అఖిలాండకోటి (బ్రహ్మాండ నాయకుని చరణకమలాలను ఒక్క 
సారి స్పృశించుమని, మీరాబాయి. తన మనస్సుకు బోధిస్తున్నది. 
తామర పువ్వులా విప్పారిన అ చక్కని చల్లని పాదపద్మాలు తాకినంతనే 
తాపత్రయం రూపుమాసి పోతుంది. ఆ చరణ సమోరం సోకినంత 
వరకూ ఆ చల్లదనానికి అన్ని జ్వాలలూ క్షణంలో చల్చారిపోతాయి. 
ఎన్ని, జన్మల తపస్సు ఫలిస్తేనో కాని ఆ చరణ స్పర్శ లభించదు. సకల 
సౌభాగ్య సంపదలను ప్రసాదించే (శ్రీనివాసుని చరణములు మారాబా 
యికి సుభగములుగా గోచరిస్తాయి. అంతటి సుభగ చరణములను నిష్టతో 
సేవించిన పరమ సౌభాగ్యవతి కనుకనే ఆమెకు వాటిలోని అందమే 
కాక చల్లదనం కూడా అనుభవగమ్యమవుతుంది. అసలాపాదాలలో 
అంతటి చల్లదనం ఎక్కడినుండి వచ్చిందో అని అలోచిస్తే వెంటనే 
చల్లని తల్లి గంగాభవాని గుర్తుకు వస్తుంది. ఆ పాదమూలమే కదా 
గంగమ్మకు పుట్టిల్లు. భాగీరథిచేత ప్రతిక్షణం పాద ప్రక్షాళన చేయిం 
చుకొనే స్వామియొక్క ఆ పాదాలు చక్కగా చల్లగా ఉండటమే కాక 
కమలములవలె కళకళ లాడుతూ కుసుమకోవుల కాంతిని దశదిశలా 


14 మోరా మాధురి 


(పసరింపజేస్తూ ఉంటాయి. నీటిలో నీరజములు వికసించటంలో ఆశ్చర్య 
'మేముంది? అంతేకాదు, ఆ గంగాభవాని త్రివథగామిని. భూలోకాన్ని, 
భువర్గోకాన్ని, స్వర్గోకాన్ని వవ్శిత ధారలతో వరము పావనం చేసే పతిత 
పావని గదా గంగా మాత. అలాంటి మహాతల్లి ఆశ్రయించిన పాదములు 
తావషత్రయమును పోగొట్టటంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ చరణ 
స్మరణను ఒక విధంగా మారాబాయి. గీతమాధురికి శాంతి పొఠంగా 
భావించవచ్చు. ఆధ్యాత్మికము, ఆధిభొతికము, ఆధిదై వికము అని తాప 
(త్రయము మూడు విధాలుగా ఉంటుంది. ఈ మూడు తాపాలనూ 
ఉపశమింప జేసుకునేందుకు “ఓం శాంతిశ్ళాంతి శాంతిః” అని (ప్రణవ 
పూర్వకమైన శాంతిశబ్దాన్ని మూడుసార్డు ఉచ్చరించటం ఉవనిషద్వా 
జ్మయంలో పరిపాటి. ఆ వద్ధతినే మోరాబాయి (శ్రీహరి చరణస్పర్శనే 
శాంతిపారంగా భావించి తనలోని ఆర్తిని ఆ ఆర్హత్రాణపరాయణునికి 


విన్నవించుకుంటుంది. 


తన విన్నపం వమ్ము కాదని ఆమెకు గట్టి నమ్మకం. _శ్రీచరణ 
ప్రభావం వట్టి కట్టుకథ కాదని ఆమె మాటిమాటికీ తన మనస్సుకు 
నచ్చ చెప్పుకొంటుంది. ఇంతకుముందు ఈ చరణములను సేవించి తరిం 
చిన పుణ్యాత్ము లెందరొ ఉన్నారని అలాంటివాళ్ళలొ ముఖ్యంగా చెప్పదగిన 
వాళ్ళను గురించి సంగ్రహంగా వివరిస్తుంది. అందరికంటు ముందు చెప్పు 
కొనదగినవాడు వపరవుభాగవతోత్తముడు (ప్రహ్లాదుడు. “భగవంతు వలగొను 
పదములు పదములు -- 'శేషశాయికి మొక్కు శిరము శిరము 
అని అనన్య భక్తితో “అడుగడ్డునకు మాధవానుచింతన సుధామాధుర్య 
ముని మైమరచి అనుక్షణం శ్రీచరణములనే స్మరించే ప్రహ్లాదుడు 
భగవంతుని అవలీలగా తన యింటికి రప్పించుకున్నాడు. ఇంద్ర పదవిని 
తన వాకిటికి తెప్పించుకున్నాడు. అలాగే సవతితల్లి చేత అవమాని 
తుడై కన్నతండ్రి మన్ననలకు దూరమైన ధ్రువుడు సర్వలోకశరణ్యుడై న 
శ్రీమన్నారాయణుని చరణారవిందములను సేవించి ఆచంద్రతారార్కం 


అందం 15 


నిలిచే అఖండ కీర్తిని సాధించాడు. |ప్రహ్లాదుడూ, (ధ్రువుడూ వయ 
స్సుకు చిన్నపిల్లలే కాని భక్తిభావ పరిణతిలో |ప్రౌఢులను మించినవారు. 
వామనావతారంలో భగవంతుడే వటువేషంలో వచ్చి బలి చక్రవర్తికి 
చరణ సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడు. ముల్గోకాలనూ మూడుపాదాలతో 
ఆక్రమించిన ఆ త్రివిక్రముని పరాక్రమం (శ్రీచరణ ప్రాభవాన్ని బ్రహ్మాం 
డమంతటా చాటిచెపుతుంది. అలాగే రామావతారంలో | క్రీ చరణస్సర్శ 
రాతిని నాతిగా రూపొందించి గౌతము మునిశాపానికి గురియైన అహల్యకు 
ముక్తిని (ప్రసాదిస్తుంది. కృష్ణావతారంలో ఆ చరణాలే కాళిందినుడుగులో 
దాగియున్న భయంకర సర్పంలోని విషదర్పాన్ని అణచివేసి .గోవులకూ, 
గోపబాలకులకూ అభయాన్ని ప్రసాదిస్తాయి. ఆ కృష్ణుడే తన చిటికెన 
(వేలిమాద గోవర్హ్లనసర్వతాన్ని ధరించి ఇంద్రునికి గుణపాఠం చెప్తాడు. 
(వేవల్లెను శిలావర్షంనుంచి చెక్కు చెదరకుండా కాపాడుతాడు. అలాంటి 
గోవర్ష నగిరిధారిని మోరాబాయి తన ప్రభువుగా స్వామిగా యజమా 
నిగా స్వీకరించింది. ఆ మహాప్రభువుకు చరణదాసి మీరాబాయి. 
స్వామి చరణములే సంసారసముద్రాన్ని దాకేందుకు తరణోపాయాన్ని 
చూసించగలవని ఆమె దృఢవిశ్వాసం. సామాన్యులకు సాధ్యంకాని యీ 
పని (శ్రీచరణసాహాయ్యం చేత భక్తులు అవలీలగా సాధిస్తారు. కను 
కనే మోరాబాయి ఆ చరణనౌకను ఆశ్రయించి తరించవలసిందని తన 
మనస్సుకు నచ్చచెవ్లూ ఉంది ఈ గీతంలో. 


సర్యాంతర్యామిలైన పరమాత్మ సాటిలేని సౌందర్య రాణి. ఆ 
లీ జ లీ 

సౌందర్యవుంతా ఆయన పాదాలలోనే మూర్తీభవించి ఉంటుంది. పాద 
ములకంశు పాదమూలం ప్రశస్తం. 'విష్ణుపాద నఖజ్యోత్న్నా వర 
హ్మేతి గీయతే” అని ఆర్యోక్తి. కాళ్ళ కంటి కారి గోళ్ళలో పరంజ్యోతి 
ప్రకాశిస్తూ ఉంటుందట ! “పాదో 2స్య విశ్వా భూతాని" అని గదా 


అటి 


(శ్రుతి స్తుతిస్తుంది. ఈ ప్రపంచమంతా విరాట్‌ పురుషుని పాదమా 


అటి nD 


త్రమే. ఆ చరణస్పర్శ అధిస్తే చాలు ప్రాపంచిక జీవిత పరమావధి 


ద్క 


16 మోరా దూధురి 


చేజిక్కినట్ట. ఆ పాదకమలసేవ లభించిన ధన్యజీవులు తాము తరిం 
చటమే కాక యితరులను కూడా తరింపజేస్తారు. “ఆగవు తారణ 
తరణ్‌” అని చివరి చరణంలో మోరాబాయి యీ చరణ మహిమనే 


న్‌ 


కొనియాడుతున్నది. “స తరతి స తరతి లోకాం స్తారయతి. 
2 

బసో మోరే నైనన్‌ మేం నందలాల్‌, 

మోహనీ మూరతి సాంవరీ సూరత్సి నైణా ఒనేబిసాల్‌ | 

అధర సుధారస్‌ మురళీ రాజత్కి ఉర్‌ బ్రైజంతీ మాల్‌ | 

మోర్‌ ముకుట్‌ మకరాకృత్‌ కుండల్‌, అరుణతిలక్‌ దియేభాల్‌ | 

ఛుద్ర ఘంటికా కటితట్‌ సోభిత్‌, నూవ్పరనబడ్‌ రసాల్‌ | 

మీరా [ప్రభు సంతన్‌ సుఖదాయా భక్రబఛల్‌ గోపాల్‌ || 


*% % k 


భక్తుల నయనాలు, భగవంతుని చరణాలు--నిర్మలమైన భక్తికి 
నిర్మించని భవనాలు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, బలిచక్రవర్తి, గోకుల 
నివాసులు-- సేవించి తరించిన | క్రీచరణ సంస్మరణ చేసిన తర్వాత 
మధురభక్తికి మారు పేరయిన మోరాబాయి ఆ శ్రీ చరణరేణువునూ, 
ఆ మోహనాంగుని ముగ్ధ మనోహర _రూపలావణ్యాన్నీ, ఆ నల్లనయ్య 
చక్కదనాన్నీ ఆ స్వామి విశాలనేత్రాలనూ, ఆ పెదవులలోని మృదు 
మధుర సుధారసాన్నీ తనివిదిర ఆస్వాదించి స్వరలహరిని (ప్రసరింపజేసే 
పిల్లనగ్లోవినీీ ఆయన కంఠహారాన్నీ, నెమలిఫింఛంతో అమరిన కిరీటాన్నీ, 
మకరకుండలాల్నీ, నొసట తీర్చిదిద్దిన తిలకాన్నీ, ఘల్లుఘల్టుమని గజ్జెలతో 
కులుకుతూ మెలికలు తిరిగే ఆ కటితటాన్నీ, అందెలతో సందడి చేసే 
నందనందన వాదారవిందాలనూ -- అవి యివి యేమిటి భక్తవత్సలు 
డైన గొపాలుని రూప సర్వస్వాన్ని తన నేత్రాల్లో ఇముడ్చుకొని అనిర్వ 


అందం 17 


చనీయమైన ఆనందంలో మునిగిపోవాలని భక్తిపారవశ్యంతో ఏమేమో 
పొడుకొంటున్నది. 


నందనందనుడు తన నయనాల్లో నిలిచిపోవాలని ఆమె ఉబలాటం. 
ఆ నయనాభిరాముని రూపలావణ్యం ఈ పాటలో కళ్ళకు కట్టి నట్టుగా 
చిన్న చిన్న మాటల్లో చిత్రింపబడింది. మనోహరమైన ఆకారం; శ్యామ 
సుందరమైన చాయ; విప్పారిన కళ్ళు; పాలుగారే పెదవులు; ఆ 
"పెదవుల మోద వేణువు; మెడలో చైజయంతీమాల; తలమొద _నెవు 
లిపింఛం; చెవులకు మకర కుండలాలు; నొసట ఎట్జని బొట్టు; గజ్జెలతో 
మారుమోగే మొలనూలు; అందెలతో సందడి చేసే అడుగుల సవ్వడి; 
రస నిర్భరమైన వదసంపద-భక్తులకు పారవశ్యాన్ని ప్రసాదించే యీ 
పరమ రమణీయమైన రూపం మోరాబాయి వాక్కులలో వెలిసింది. 
నయనాల్లో నిలిచింది. అది ఆమె సొత్తు. అమె మాత్రమే దానికి 
సర్వాధెకారిణి ! 


మామూలు మాటలతో నడిచిన యీ నాలుగయిదు చరణాల్లో 
శ్రీహరిచరణాలే ప్రచరించినట్టు తోస్తుంది. కన్నయ్యను కన్నుల్లో నిలు 
వుకొనవలెననే ఆలోచనలో ఎంత సారళ్య ముందో అంత గాంభీర్యమూ 
ఉంది. బాహ్య జగత్తులో కనిపించే భవ్య వైభవవుంతా అంతరం 
గంలో ఉన్న రంగనాథుని చిద్విలాసమే. ఈ రెంటికీ మధ్య 
కనొటంలాగా కంటి రెప్పలు పనిచేస్తాయి. రెప్పలు వాలిస్తే లోపలి 
వెలుగు కనిపెస్తుంది. తెరిస్తే బాహ్యప్రపంచం కనిపిస్తుంది. మానవుడు 
మామూలుగా బయటి వెలుగును చూచి మురిసిపోతాడు. అంతకు 
మించిన ఆత్మ వైభవం తన అంతరంగంలో ఉన్నదని అతనికి చెలి 
యదు. ఆ రహస్యం తెలిసన మీరాబాయి ప్రవంచసారమైన ప్రభువును 


తన కండ్లల్లో ఉండిపామ్మని ప్రార్లిస్తున్నది. నందనందనుడే నయనాల్లో 
య ళా స ౧ 
నిలిచిపోతే ఎక్కడ చూచినా అతని రూపమే కనిపిస్తుంది. 


18 మోరా మాధురి 


es Spe సై Eu “ 
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానము అన్నట్టు అందమంతా 


కండ్లల్లోనే ఉంటుంది. కండ్లు కండను ఆకర్షిస్తాయి. ఈ ఆకర్షణే 
ee 


౬లో 


జ బై అది 
చైతన్యం. దినినే మోరాబాయి 'నందలాల్‌'గా రూపొందించింది. 
ర్‌ 


¢ 


3 
ఇ లక 5 > కోకో ంక్ర ఏ 
కర్ణ కృష్ణలక్షణం, ఆనందం రాములక్షణం. బాహ్యాకర్షణలను అరి 


UK 


ట్ట అంతర్ముఖ నయనాలతో అంతరాత్మను ధ్యానిస్తే అంతరంగంలోని 
శ కృష్ణచెతన్యం అనుభవగమ్యు మవుతుంది. ఈ రసదృష్టై లభించినవా 
నికి అంతటా సర్వాంతర్యామిసౌందర్యమే కనిపిస్తుంది. రామభక్తులకు 
అంతా రామమయం అనిపిస్తుంది. _కృష్ణభక్తులకు అంతా కృష్ణ లీ 
లాతరంగిణిగా భాసిస్తుంది. (బ్రహ్మ వేత్తలకు అంతటా (బహ్మపదార్హ మే 
గోచరిస్తుంది. ఏ దృష్టితో చూచినా విశ్వమంతా విశ్వేశ్వరుని విచిత్ర 
విలాసంగా కనిపిస్తుంది. కాని దృష్టి నిర్మలంగా ఉండాలి. అందుకే 
మీరాబాయి తన నయనాలను నందనందనునికి ఆనందనిలయంగా 
అంకితం" చేసి నిశ్చింతగా ఆడుతూ పాడుతూ జీవితం గడిపింది. జీవిత 


పరమావధిని సాధించింది, 


“నేను ఎచట చూచినను నీవైయున్నది” అని ప్రపంచమంతటా 
వ్యాపించిన పరమాత్మస్వరూపాన్ని సాక్షాతృ్మరించుకొన్న త్యాగయ్యలో 
కూడా ఇలాంటి దృష్టి వై శిష్ట్రం కనిపిస్తుంది. సహస్రపాదుని పాదాభి 
వందనం చేసిన తర్వాత సహ్మస్రాక్షని తన నయనాల్లో నిలుపుకున్న 
మీరాబాయి తన ఆరాధ్యుని అందాన్ని పూర్తిగా అవగాహన చేసికొన్న 
దనే భావించవచ్చు. 


త్రి 


జాగో బంసీవారేలలనా జాగో మోరే ప్యారే | 
రజనీ బీతి భోర్‌ భయోహై, ఫుర్‌ ఘర్‌ ఖులే కివారే | 
గోపీ దహీ మధత్‌ సునియత్‌ హై, కంగనాకే రఖంకారే[| 


ఉలోలాల్‌ జీ భోర్‌ భయోహై, సురనర ఠాథే ద్వారే | 


అందం 19 
గ్వాల్‌ బాల్‌ సబ్‌ కరత్‌కులాహల్‌ జయజయసబద్‌ ఉచారే | 
మాఖన్‌ రోటీ హాథ్‌మే లీనీ, గవ్వన్‌ కే రఖ వారే | 


మీరా కే ప్రభు గిరిధర్‌ నాగర్క్‌ సరణ్‌ ఆయాకూ. తారే | 


kk 4 


మోరా తన 'నేత్రాల్లో నిలుపుకొన్న ఆరాధ్యదైవం నిశ్చల సౌందర్య 
రాణి కాదు, నిరంతర కార్యదీక్షతో నిద్రాణమైన జగత్తును మేల్కొల్ప్నే 
చైతన్యమూర్తి. శరణు కోరి వచ్చిన వారిని రక్షించే పరమకారుణ్య 
పరుడు. అలాంటి ఆరాధ్య దేవతను మీరా యీ పాటలో మేల్కొ 
ల్పుతూ ఉంది, 


గోపాలమూర్తి యింకా బాల్యదశలోనే ఉన్నాడు. పెరిగి పెద్ద 
వాడు కాలేదు. బరువుబాధ్యత లింకా బాగా తెలియలేదు. అందుకే 
అతను నిశ్చింతగా నిద్రపోతున్నాడు. రాత్రి అయిపోయింది. తెల్లవా 
రింది. అందరూ తలువులు తెరిచారు. గొల్లభామలు చల్ల చేస్తున్నారు. 
చల్ల చేసే చప్పుడుతోపాటు వాళ్ళ చేతుల్లోని గాజులు కూడా ధ్వని 
చేస్తున్నాయి. “ఇంతసేపు నిద్రపోతారా? లే కన్నయ్యా ! ఇక లే 
తండ్రీ | తెల్లవారిందోయ్‌. నీకోసం చొలామంది వచ్చి బయట నిల 
బడి ఉన్నారు. దేవతలు కూడా వచ్చారు. నీతో ఆడుకొనేందుకు 
ఎంతమందో గొల్లపిల్లలు బయట చేరి అంతులేని అల్లరి చేస్తున్నారు. 
జయజయధ్వనులు చేస్తున్నారు. వెన్నరాచిన రొస్టైలు మూటగట్టుకొని 
ఆవుల మందలను తోలుకొని నీ తోటివాళ్ళంతా వెళుతున్నారు. నీవు 
కూడా లేచి పిల్లనగ్రోవి తీసుకుని వాళ్ళతో వెళ్ళు. నా కన్నతండ్రివి 
గదూ!” 


ముఖ్యంగా నుధురభావనతో మాధవుణ్ణి ఆరాధించే మోరాబాయి 
యీ పాటలో వాత్సల్యపూరితమైన దృశ్యాన్ని చిత్రించింది. పాదాభి 


290 మారా మాధురి 


వందనకు సంబంధించిన మొదటి పాటలో దాస్యం, నయనాలయంలో 
నయనాభిరాముని నిలువుకొనే రెండవ పాటలో మాధుర్యం, చిన్ని కన్న 
య్యను గారాబంతో మేల్కొల్చే యో ప్రబోభగీతిలో వాత్సల్యం-- 
బహాముఖనుయిన మోరా భావమాభధురిని వ్యక్తపరుస్తాయి. మోరా 
గీతాల్లో ఆత్మాభివ్యక్తికి సంబంధించిన పాటలే ఎక్కువగా కనిపిస్తాయి. 
కాని అక్కడక్కడ బాలగోపాలుని లీలలను వర్ణించిన ఘట్టాలు. కూడా 
లేకపోలేదు. అందు కిది మచ్చుతునక, తల్లి యశోద పిల్లవాణ్ణి ఎలా 
మేల్కొలుపు తున్నదో యీ పాటలో గమనించవచ్చు. ఇంతకూ మన 
చాదస్తం కాని అందరినీ నిద్రపుచ్చి తాను మేల్కొని స్వవ్న జగత్తును 
సృష్టించే జగన్నియంతను మేల్కొల్పటుమేమిటి? కొని యిక్కడ లీలా, 
వర్ణన ప్రధానం. యశోదకు కృష్ణుడు కుమారుడే, కన్నయ్యకు యశోద 
తల్లే, తల్లీ కొడుకుల కది సహజం. భక్తుల కది లీలాగానం. భగవంతుని 
మేల్కొల్పుతూ పాడే పాటల్లో, స్నుపభాత సేవలో వరో రహస్యం 
కూడా ఉంది. మనలో నిద్రాణమై ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పుకునేం 
దుకు ఇది చక్కగా ఉపకరిస్తుంది. అంతరంగంలోని సర్వాంతర్యామికి 
ఇది చక్కని మేలుకొలుపు, 


4 


మన్‌ గంగా జమునా తీర్‌, 


గంగా జమునా నిర్మల్‌ పానీ సీతల్‌ హోత్‌ సరీర్‌ 


న్‌ 


ఐసీ బజావత్‌ గావత్‌ కాన్నో సంగ్‌రియా6౬ బలవీర్‌ | 
మోర్‌ ముగుట్‌ పీతాంబర్‌ సోహై, కుండల్‌ రులకత్‌ హీర్‌ | 


మీరా శే ప్రభు గిరిధర్‌ నాగర్‌, చరణ కమల్‌ పె సీర్‌ || 


స. 


అందం 21 


శ్పీకృష్ణుని బాలరీలకూ యమునాతీరానికే అవినాభావ సంబం 
ధముంది. మోహనాంగుని మురళీగానానికి యమునానది పొంగి 
పొరలినట్టు (ప్రవహిస్తుంది. మీరాబాయి. మధురభావన ఆమెను మాన 
సికంగా యమునా తిరానికే కాదు గంగా యమునా సంగమ స్తలానికి 
తీసుకువెళుతుంది. గంగా యమునలు కలిసే కమనీయమైన స్తానానికి 
పోదాం పదవుని ఆమె తన మనస్సును (ప్రేరేపిస్తుంది. ఎందుకు ? 
అక్క డేముంది? ఈ (ప్రశ్నలకు ఆమె సమాధానం కూడా చెపుతుంది, 
గంగా యమునల్లో స్వచ్చమైన నీరు (ప్రవహిస్తుందట. ఆ నీరు చల్లగా 
ఉంటుందట. ఆ చల్లదనానికి శరీరంలోని భౌతిక తాపం శాంతిస్తుం 
దట. నిర్మలమైన చల్లని నీటికి శారీరక శాంతి లభిస్తే, యమునా 
తీరంలో మురళి వాయిస్తూ గోవిందుడు పాడే పాటలకు మనస్సుకూడా 
హాయిగా ఉంటుందట. బాలకృష్ణునితో పొటు అన్న బలరాముడు 
కూడా యమునా తీరంలోనే హాయిగా స్తాయిగా విహరిస్తుంటాడట, 
కృష్ణుని తలమోద నెమలిపింఛం. కిరీటంలా మెరుస్తూ ఉంటుందట, 
ఒంటిమోద పీతాంబరం, చెవులకు వజ్రకుండలాలు విలక్షణమైన శోభను 
సమకూర్చుతాయట. మీరా తన హృదయ మనోహరుడైన గిరిధరుని 
చరణసన్నిధిని తలజేర్చి నమస్కరిస్తుంది. 


సామాన్యంగా యమునాతీరంలో కృష్ణలీలలను వర్షించటం భక్త కవు 
లకు పరిపాటి. కాని మీరాబాయి యీపాటలో వర్ణించింది కేవలం 
యమునాతిరం కాదు. గంగా యమునల సంగమం (పస్తుతింపబడింది, 
ఇది విచిత్రమైన రసశిల్పం. కృష్ణుడు ఎప్పుడైనా గంగాయమునలు కలిసే 
చోటికివెళ్ళాడా? లేక | క్రీకృష్ణుడు యమునాతీర విహారం చేస్తున్నాడు 
కాబట్టి గంగ కూడా అక్కడికే వచ్చిందా? ఇది ఒక చిక్కుప్రశ్న. 
ఈ సందర్భంలో సూరదాసు గేయం ఒకటి గుర్తువస్తుంది. En 
స్మరణ ఎక్కడ జరిగితే అన్ని నదులూ అక్కడికి వస్తాల్డుస్రై వ es 
భక్త శిఖామణి సూరదాసు. గంగా గోదావరులు కూడా As ఉకి అవిలం 






22 మారా మాధురి 


బంగా చేరుకుంటాయట. మరి హరిని న్మరించినంత మాత్రాన సకల 
చ శే జ me కో జా గ్‌ బు 

తీర్ణ సమాగమం సాధ్యమయినప్పుడు సాక్షాత్‌ (శ్రకృష్ణుడు విహరించే 
యమునౌతీరంలో గంగ కూడా (ప్రవహెస్తున్నద నేందుకు సందేహం లేదు 


గదా! 


మరో విశేష మేమంటే యిక్కడ శ్రీకృష్ణుడు బలరామునితో 
యమునాతీరంలో విహరిస్తున్నాడు. గోపికలతో కాదు. కాబట్టి యిది. 
(ప్రేయసీ ప్రియుల స్వైరవిహారం కాదు, అన్నదమ్ముల ఆనంద 
యాత్ర. రామకృష్ణుల కలయిక గంగా యమునా సంగమంగా రూపొం 
దింది. శౌర్యమూ, సౌందర్యమూ కలిసిన యీ విచిత్ర సన్నివేశాన్ని 
మీరాబాయి. మృదుమధుర మైన పదజాలంతో వర్ణించింది. ఇది నివే 
కయుక్తమైన (ప్రేమ. జ్ఞానంతో కూడిన భక్తి. శౌర్యంతో కూడిన 
సౌందర్యం. 


అనురాగం 


1 


మేరే తో గిరిధర్‌ గోపాల్‌ దూసరో న కోయీ: 
జొకే సిర్‌ మోర్‌ ముకుట్‌ మేరే పతి సోయీ; 
ఛాండి దయీ కుల్‌ కీకాన్సి కహా కరిహై కోయీ: 
సంతన్‌ ఢిగ్‌ జైఠి బైర్కి లోక్‌ లాజ్‌ ఫోయీ; 
అసువన్‌ జల్‌ సీంచి సీంచ్చి (ప్రేమ బేరి బోయీ:; 
అబ్‌ తో బేల్‌ పైల్‌నయీి ఆణంద్‌ ఫల్‌ హోయీ: 
భగత్‌ దేఖి రాజి హాయీ. జగత్‌ దేఖి రోయీ: 


దాసి మీరా లాల్‌ గిరిధర్‌, తారో అబ్‌ మోహీ౯ || 


*% 4% 


అనురాగం 23 


“గోవర్లన గిరినెత్తిన గోపాలుడు నావాడు. నాకు కావలసిన వాడూ, 
నేను కోరినవాడూ వాడొక్కడే. మరెవ్వరితో నాకు సంబంధములేదు. 
తలమొద నెమలిపింఛం కిరీటంగా పెట్టుకొన్న ఆ గోపాలుడే నాభర్త” 
అని స్పష్టంగా చాటి చెపుతుంది అనన్యరాగయోగిని మీరాబాయి. 
చిన్నప్పటినుంచి మోరాబాయికి గిరిధరుడే చెలికాడు. ఆ తర్వాత 
అతడే ప్రియుడు, లోకాచారం (ప్రకారం భోజరాజును పెండ్లాడినొ 
భర్తతో శారీరకమైన సంబంధమే కాని ఆమె మనసారా (ప్రేమించింది 
వమథురావతినే. కొద్దిరోజులకే లౌకికమైన ఆ (పేమానుబంధం కూడా 
విచ్చిన్నమయిపోయింది. ఆ తర్వాత మోరా పూర్తిగా గిరిధారిని తన 
భర్తగా భావించి 'సేవించింది. తాను జీవించి ఉండగా కాబోలు ఆమెకొక 
ఆలయం కట్టించి పెట్టాడు భర్త. ఎక్కువ సమయం ఆమె ఆ మంది 
రంలోనే మథురానాథుని కీర్తిస్తూ కాలశ్షేపం చేస్తూ ఉండేది. వచ్చే 
పోయే భక్తులూ, బైరాగులూ సాధులూ, సన్నా్యాసులూ .మారాబాయి 
భక్తిగీతాలు వింటూ ఆమెతో సత్కాలశ్షేపం చేసేవాళ్లు. మీరాబాయి 
కూడా తాను రాజకుమారిని అనే భావం లేకుండా భక్తి పారవశ్యంతో 
అందరిముందూ చిందులు తొక్కుతూ పాటలు పాడుతూ ఉండేది. 
ఇదంతా ఆమె మరుదులకూ, అత్తవారికీ, మామగారికీ, నచ్చేదికాదు. 
మహారాణా విక్రమజిత్‌ సింగు (మీరా మరది) మీరాబాయి ప్రవర్తనను 
సహించలేక ఆమెను చాలా బాధలు పెట్టాడట. వి[కమజిత్‌ సింగు 
తర్వాత ఉదయసింగు మేవాడు రాజ్యానికి ఉత్తారాధికారి అయిన 
తర్వాత కూడా పరిస్థితులలో మార్చు రాలేదు. నయానా, భయానా 
మోరాబాయిని ఎలాగయినా భగవద్నిషయం నుంచి మరల్పాలని చాలా 
మంది (ప్రయత్నించారు. కాని అలా (పయత్నించేందుకు రాణా పంపున 
వచ్చినవారు కూడా మోరాధోరణిలోనే చేరారు కాని మారా మార 
లేదు. ఈ పరిస్తితులనే మొరాబాయి యీ పాటలో వివరిస్తున్నది. 


5 


24 మోరా మాధురి 


కుల మర్యాదలను లెక్కచేయని మాట నిజమే. కొని గోకులపతి 
ముందు కులమెంత? సాధువులతో కలిసీ సత్కాలశ్షేపం చెయ్యటం 
కులమర్యాదలకు విరుద్దమయితే తానేం చెయ్యగలదు! సిగ్గువదఠి | క్రీకృ 
ఘ్ల్లని సేవించిన గోపీకలు ఆమెకు ఆదర్శం. వారి అడుగుజాడల్లోనే 
తాను నడుస్తూ ఉంది. లోకనాథని ఆరాధించటంలో తప్పేమిటని 
ఆమె వాదం. అ(శుధారలతో తడిపీ ఆమె తన (పేమవల్లరిని సపెంచిం 
దట. ఇప్పుడా తీగె బాగా అబ్జకునిపోయింది. కొద్దిరోజుల్లోనే ఆ తీగెకు 
ఆనందమనే పండు కాస్తుందని ఆమెకు గట్టి నమ్మకం ఉంది. కాబట్టి 
ఇప్పుడా (పేమలతను త్రుంచివేయటం తెలివి తక్కువ. ఆనందాన్ని 
అనుభవించాలంమే అ(శుధారలు రాలాలి, అగ్రుధారలతోనే అనుధాగం 
వృద్దిపొందుతుంది. (ప్రేమకు మెరుగులు పెట్టేది ప్రియ విరహమే కాని 
ప్రియసమాగమం కాదు. విరహతాపంలో తపించినప్పుడే (ప్రేమ విశుద్ధ 
కాంతిని సంతరించుకుంటుంది. 


సంకుచిత దృక్పథంతో సాత్తికమైన (ప్రేమను అర్ధం. చేసుకోలేని 
సమాజాన్ని చూచి మొరాబాయికి. జారివేస్తుంది. కాని భక్త సమాజాన్ని 
చూస్తే ఎక్కడలేని ఆవేశం, ఆనందం _ కలుగుతుంది. కొబట్టి క్రమంగా 
ఆమెకు ప్రసంచంమోద విరక్తీ, భగవంతునిమాద ఆసక్తీ పెరగసాగింది. 
ఇలా (ప్రపంచం, భక్తీ- ఈ రెండింటీకి మధ్య నలిగిపోతున్న భక్తురా 
లయిన తన్ను కాపాడి ఒక తరతణోపాయం చూపీంచమని ఆరాధ్య 
దైవమయిన గిరిధర గోపాలుణ్ణి అర్హిస్తుంది ఆమె. 


మోరాగీతా అన్నింటిలో ఇది చాలా (ప్రసిద్ది కెక్కిందని చెప్పవచ్చు. 
అందువల్ల మధ్య మధ్య కొన్ని పంక్తులు తమంతట తాము చేర్చి పాడు 
కొవటంగూడా గాయకులకు అలవాటయింది. “తాత మాత (భాత 
బంధు అపనొ నహి కోయీ లాంటి చరణాలు మధ్య మధ్య చేర్చి 
చాలామంది పాడుతుంటారు. దీనినిబట్టి మారా మాధురిలో జనభార 
తిని సమాకరించుకొనే శక్తి ఉన్నదని స్పష్టమవుతుంది. 


అనురాగం 25 


2 


మై6ంతో గిరిధర్‌ కే ఫర్‌ జావూం 

గిరిధర్‌ మ్హారో సాంచోప్రీతవ్‌, దేఖత్‌ రూప్‌ లు భావూ6 
రైణ్‌పడే తబ్‌హీ ఉరిజావూ6 భోర్‌గయే ఉఠి ఆవూం | 

రైణ్‌ దినా వాకే సంగ్‌ భఖేటూ6 జ్యూంజ్యూ6 వాహిరి రూవూ6 | 
జోపహిరావై సోయీవహిరూ6 జోదే సోయీ ఖావూ. | 

మేరీ ఉన్‌కే ప్రీత్‌ పురాణ్సీ ఉణ్‌దిని పల్‌ న రవోవూ6 | 

జహా బైఠావే తిత్‌హీ బైఠూ6 బేచే తో దిక్‌ జావూ. | 

మీరాకే (ప్రభు గిరిధర్‌నాగర్‌, బార్‌ బార్‌ బలి జావూ. | 


జస య 


గిరిధారిని గాఢంగా (ప్రేమించిన మోరాబాయి తాను భర్త యింటికి 
' వెళ్ళి అక్కడ ఎలా ఉండాలని ఊహిస్తున్నదో యీ పాటలో చెపుతుంది: 


నేను గిరిధరుని యింటికి వెళ్ళి తీరుతాను. గిరిధరుడే నాకు నిజ 
మైన ప్రియతముడు. మాది నిజమైన అనురాగం. నా హృదయేశ రుని 
మనోహర రూపలావణ్యం చూచినకొద్దీ నాకు మాటిమాటికీ చూడాల 
నిపిస్తుంది. ' మగువ మనస్సును మరులుకొల్సే ఆ దివ్యమంగళ విగ్రహం 
నిత్యనూతనం, చిరరమణీయం. చీకటి పడగానే నేను నా ప్రియుని 
యిల్టు చేరుకుంటాను. మళ్ళీ తెల్లవారితే గాని తిరిగిరాను. రాత్రేకాదు, 
వీలయితే రాత్రింబవళ్ళు మొత్తం ఆయనతో ఆడుతూ పాడుతూ 
హాయిగా గడపాలని ఉంది. ఆ ముగ్రమనోహర సుందరమూర్తిని మురి 
పించేందుకు నే నేమైనా చేస్తాను. ఆయన ముఖంలో చిరునవ్వు 
చిందితే నేను ఆనందంతో పొంగిపోతాను. మా అనురాగానికి ఆనం 
దమే (ప్రతిఫలం. అందం ఆధారం. అంతేకాని ఆయన వల్ల నాకేవో 
భోగభాగ్యాలు అభించవలెననే లోభం నాకు లేదు. అన్నవస్త్రాల మొద 


26 మారా మూధురి 


లేదు. ఐహిక సుఖాల మోద అపేక్ష అసలే లేదు. ఎలాంటి 
అవే పట్టు ఫీశత్రాంబరాలని భావించి 


Uo 


ఆస 
గుడ్డలు ఆయన నాకు తెచ్చిస్తే 
(ప్రేమతో కట్టుకుంటాను. తినేందుకు ఆయన ఎలాంటి వస్తువులు తెస్తే 
అచే షడ్రసో పేతము లయిన వ్యంజనములుగా భావించి నేను తృప్తిగా 
భుజిస్తాను. ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటాను. అక్కర 
లేదని అమ్మేస్తే అమ్ముడుపోతాను. నన్ను ఏలుకున్నా, అమ్ముకున్నా 
నామీద అన్ని హక్కులూ ఆయనవే. దాన విక్రయాధికారాలతో జన్మ 
జన్మాంతరాల వరకూ నేను ఆయనకు స్వాధినమై పోయాను. మా 
సంబంధం ఈ నాటిది కాదు. అది నిత్య నూతనం, పరమ పురా 
తనం. ఈ సనాతన సంబంధం ఒక్క నాటితో ఒక్క మాటతో 
విడిపోయేది కాదు. ఆయన నా దగ్గరలేని క్షణం నాది కాదు. ఆయన 
లేకుండా గడియ కూడా గడవదు. నా స్వామి నా శ్వాస నా 
స్వామి నా ఆశ, స్వామిని చూచిన కొద్దీ, మరి మరీ చూడాలని 


| 


పస్తుంది. నా స్వామే నా సర్వస్వం. 


ప్రియుని దగ్గరికి రాత్రి వెళ్ళి ఉదయం తిరిగి రావటంలో “యా 
నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమో' అనే గీతా వాక్యం 


౨ 


నిస్తుంది. తన ప్రియుని యిష్టమే తన యిష్టమని చెప్పే మారా 
§ ag» 


పాటల్లో గీతలో చెప్పిన “యదృచ్చాలాభ సంతుష్టి” స్పష్టంగా గోచరి 


స్తుంది. 
తానె 


3 


'మై6 గిరిధర్‌ రంగ్‌రాతీ స్రైయా6 మైల గిరిధర్‌ రంగ్‌రాతీ | 
పంచరంగ్‌ చోలా వహర్‌ సఖీ మై, రమిర్‌మిట్‌ ఖేలన్‌ జాతి | 
ఓహ్‌ రుర్‌విట్‌ మా6 మిల్యోసాంవరో, ఫోల్‌ మిరీ తన్‌ గాతీ | 


జిన్‌కా పియా పరదేస్‌ బసత్‌ హై లిక్‌ లిఖ్‌ భేజైం పాత్ర | 


అనురాగం 27 


మేరా పియా మేరే హీయ బసత్‌హై, నా కహం ఆతీ జాతీ | 
చందా జాయగా సూరజ్‌ జాయగా జొయగీ ధరణి అకాసీ | 
పవన్‌ పొణీ దోనుం హీ జూయంగే, ఆటల్‌ రహై అవినాసీ | 
సురత్‌ నిరత్‌కా దివలా సంజోల్కే మనసా కీ కరలే చాతీ | 
(ప్రే హటీ కా తేల్‌ మంగాల్హే జగే రహ్యా దిన్‌ తే రాతి | 
సత్‌ గురు మిలియా సాంసా భాగ్యా సైన్‌ బతాయో సాంచీ | 


నా ఘర్‌ తేరా నా ఘర్‌ మేర్చా గావై మీరా దాసీ || 


వ % * 


బాహ్య దృష్టికి మీరా (ప్రేమ లౌకికంగా కనిపించినా నిజానికి 
అది ఆధ్యాత్మికమైన ఆత్మ సమర్పణ. ఈ విషయాన్ని ఈ పాటలో 
గమనించవచ్చు:- 


గీరిధారి మొద నాకు గురి కుదిరింది. ఆయన మనస్సులో నా 
మనస్సు లీనమై పోయింది. అయిదు వన్నెల కాషాయవు చీరె కట్టుకుని 
నేను నా ప్రియునితో దాగుడుమూతలు ఆడుకునేందుకు వెళ్ళాను. 
మాయలాడి మాధవుడుకూడా ఎన్నో మారునేషాలు వేసుకుని నన్ను 
అడించేందుకు చూచూడు. కాని ముసుగులో దాగియున్న అసలు రూపం 
తెలిసిపోయింది. గుట్టు బయటపడగానే తనివిదీరా మా తనువులు అను 
రాగంలో రంగరించుకొని తన్మయత్వం చెందాయి. నా ప్రియుని జాడ 
తెలియక నేను ఎక్కడెక్కడో వెదికాను. చివరకు అతడు నా హృదయం 
లోనే ఉన్నాడని తెలిసింది. ఎక్కడో ఉన్న ప్రియుని కయితే ఉత్తర 
ప్రత్యుత్తరాలు అవసరం. నా ప్రియుడు నాలోనే నెలకొని ఉండటం 
వల్ల మరోచోటికి వెళ్ళవలసిన పని లేదు. నే నెక్కడ ఉంటే నా 
ప్రియుడు కూడా నా చెంతనే ఉంటాడు. ఆయన నన్ను విడిచి ఎప్ప 
టికీ ఎక్కడికీ వెళ్ళడు. సూర్యచంద్రులు నశించవచ్చు. భూమ్యాకాశాలు 
అంతరించవచ్చు. గాలి కనిపించకుండా కాలంలో కలిసిపోవచ్చు. నీరంతా 


28 మరా మాధురి 


చుక్క లేకుండా ఇంకి పోవచ్చు. కాని నౌ ప్రియుడు మాత్రం నగించడు, 
కృగించడు, ఇంకడు, కుంకడు. ప్రాపంచిక విషయముల మొద విరక్తి, 
పారమార్హిక వ్యాసంగం మీద ఆసక్తీ- రెండింటినీ మేళవించి మనస్సనే 
వత్తిని (ప్రేమ వీథినుంచి తెచ్చిన నూనెతో తడిపి దీపం వెలిగిస్తాను, 


ఈ దీపం రేయింబవళ్ళు వెలుగుతుంది. స్నేహధార అవిచ్చిన్నంగా 
ఉనంతవరకు అనురాగదీపం అఖండంగా వెలుగుతూనే ఉంటుంది, 


సద్గురువు లభించాడు. సందేహాలన్నీ నశించాయి. సరియైన గుర్తు 
దొరికింది. ఇక లక్ష్యం చేరటంలో సందేహం లేదు. ఇంతవరకూ నొ 
యిల్లని భావించిన అందాలమేడ మనదెవ్వరిదీ కాదని తెలిసింది. అసలు 
చేరవలసిన యిల్లు గుర్తు తెలిసింది. మారాకు పూర్తిగా గిరిధారి మోద 
గురి కుదిరింది. 


పచ్‌రంగ్‌ చోలా (అయిదు వన్నెల కాషాయవస్త్రం) శబ్ద స్పర్శ 
రూప రస గంధాలతో కూడిన మానవ శరీరమే. శరీరం మాయావ 
రణం. ఈ శరీరంలోని శరీరిని కనుగొనటమే ఆత్మసాక్షాత్కారం. ఆత్మ 
నశించదు. సూర్యచంద్రులు ప్రకాశించని మరుస్థలంలో, అగ్ని (ప్రజ్వ 
రించని ఆలోక లోకంలో ఆత్మజ్యోతి వెలుగుతుంది. అదే పరమాత్మ 
నివసించే పరంధామం. అదే మారాకు గమ్యస్థానం, 


4 


పగ్‌ ఘుంఫురూ బాంధి మీరా నావీ రే | 

మై౦తో మేరే నారాయణ్‌ కీ ఆవహి హోగయి దాసీ శే | 
లోగ్‌ కహై6 మీరా భయి భావర్సీ న్యాత్‌ కహై(కుల నాసీ శ్రే] 
విషకా ప్యాలా రాణా భేజ్యా, పీవత్‌ మీరా హాసీ రే | 


మీరా కే ప్రభు గిరిధర్‌ నాగర్‌ సహజ మిలే అవినాసీరే || 


ప * 


అనురాగం - 29 


అందెల కాళ్ళతో ఆనందంతో పరవశించి మోరా నృత్యం చేస్తూ 
ఊన్నది, తనకు తన నారాయణుడు దొరికాడు కదా అని ఆమె 
తన్మయత్వంతో చిందులు తొక్కుతున్నది. సాక్షాత్‌ శ్రీమన్నారాయ 
౭తుొడు తనకు భర్తగా లభించాడు. ఆమె ఆనందానికి మేరలేకుండా 
హోయింది. అ(ప్రయత్నంగా ఆమె ఆయనకు దాసి అయిపోయింది. ఎంత 
రయత్ని స్తేనో గొని అలాంటి భర్త లభించడు. కాని మోరా అదృష్టం 
వల్ల ప్పరుషోత్తముడు ఆమెకు సహజంగా దొరికాడు. ఈ ఆనందంతో 
ఆూమె మైమరచిపోయి ఆడుతూ పాడుతూ చిందులు తొక్కుతూ ఉంతే 
కజలందరూ ఆమెకు పిచ్చి పట్టిందని అనుకోసాగారు. చుట్టాలూ, 
మపక్కాలూ ఈమె నిక్షేపంలాంటి కుటుంబంలో నిప్పు పెట్టిందనీ, కుల 
ముర్యాదలను కూల ద్రోసిందనీ అనరాని మొటలు అన్నారు. మాటలతో 
పోలేదు. ఇంటిపేరు మంటగలిపిన యీ మీరా ఉంటే యెంత పోతే 
యొంత అని తలచి కులగౌరవానికి విలువనిచ్చే రాణా మారాకు విషం 
వలపించాడు. మారా విషపాత్రను చూచి నవ్వుకున్నది. నారాయణ 
నామసంకీర్తనతో సేవించిన ఆ విషం కూడా ఆమెకు పీయూషంగా 
పదిణమించింది. మాధవునిపై మరులుకొన్న మోరా మనస్సును మర 
తులచులటుం అంతసులభం కాదని రాణా గమనించాడు. 


కాని అంతటితో రాణా తన (ప్రయత్నం చాలించలేదు. రాణా 
మెట్టున నానాబాధలు మొరా మరోపాటలో వివరంగా వర్ణిస్తుంది. రాణా 
హాములబుట్ట పంపించాడట. మారా స్నానం చేసి బుట్టు తెరచిచూస్తే 
జరాదులో సాలగ్రామం కనిపించిందట. ముళ్ళమంచం రాణా పంపించా 
డక౬ం. అది మారాకు పూలపాన్నయిందట. భగవదీయులకు భవబాధలు 
ోజవనేందుకు చక్కని నిదర్శనం మోరాకు లభించింది. ఆమెకు 
నారాయణుని మాదగల అనురాగం మరింత పెరగసాగింది. 


30 మోరా మాధురి 


ర్‌ 


“శ్రీ గిరిధర్‌ ఆగే నాచూంగీ 

నాచి నాచి పివరసిక్‌ రిరూవూ6, (ప్రేమీజన్‌ కూంజూచూంగీ | 
(యేమ ప్రీతికీ బాంధి ఘుంఘురూ, సురత్‌కీ కఛనీ కాఛూంగీ | 
లోక్‌లాజ్‌ కుల్‌కీ మర్దాదా యామై ఏక్‌ న రాఖూంగీ | 
పివ్‌కే పలంగా జా పౌఢూంగీ, మీరా హరిరంగ్‌ రాచూంగీ || 


న 


ఆరు నూరయినా నూ రారయినా మారా గిరిధారిని నూటత్రం 
వదలదు. ఆయన యెదుటనే ఆమె నృత్యంచెయ్యారి. ఆనందంతో పర 
వించి నాట్యమాడాలి. నాట్యుంచేసి తన నాథుని మెప్పును పొందాలి. 
ఆమె ప్రియుడు ఆరితేరిన రసికుడు. ఆటలోని అందం, పాటలోని 
పాటవం అతనికి తెలిసినట్టుగా మరొకరికి తెలియదు. ఆయన రస 
జ్ఞుడే కాదు, రసస్వరూపుడుకూడా. కాబట్టి ఆయన మెప్పును పొందటం 
నృత్యంలో ఆరితేరిన మోరాకు సులభం. మిరా తన ప్రియుని నాట్యంతో 
తృప్తిపరచి అతణ్ణి (ప్రేమభిక్ష అడుగుతుంది. ఘల్టుఘల్లుమని (మోగే ఆమె 
గజ్జెలుకాడా (పేమచే ధ్వనింపజేస్తాయి. ఆమె ధరించిన వస్త్రాలూ, 
కట్టుకున్న మొలకట్టూ కూడా ఆమెకు తన ప్రియునిమాదగల ఆస 
శక్తినే తెలియపరుస్తాయి. ఆమె బట్టలు శరీరాన్ని ఎంతగట్టిగా పట్టుకొని 
యున్నాయో ఆమె మనస్సు మాధవునిమొద అంత గాఢంగా లగ్నమై 
ఉంది. ప్రియునిమొద ఆమెకుగల అఆసక్తినిచూచి సహించలేని చుప్ప 
నాతి ప్రపంచం ఆమెను తూలనాడవచ్చు. కాని ఆమె లోకాపవాదాన్ని 
లెక్క చెయ్యదలచుకోలేదు. మాధవుని మధురానురాగం ముందు ఆమెకు 
కులమర్యాద లెక్కలోదికాదు. ఎవరేమనుకున్నా సరే ఆమె నేరుగా 
వెళ్ళి ప్రియుని పొన్ను మొద చేరి హాయిగా శయనిస్తుంది. తానే 
(ప్రియుడు; ప్రియుడే తాను అన్నట్టుగా ఆమె ఆయనలో రీనమైపోతుంది. 


ఆవేదన 831 


ఈపాటలో మీరా వర్లించిన నృత్యం, పాన్సు, (పేమ పారవశ్యం 
- అన్నీ సర్వాంతర్యామియైన శ్రీకృష్ణపరమాత్మ పరమైనవే అని 
వేరే చెప్పనక్కరలేదు. కన్నయ్యను కలలో _ పెళ్ళిచేసుకున్న మోరాకు 
అంతరంగంలో అంతరాత్మను లారించటం అసాధ్యం కాదు. 


ఆవేదన 


1 


తనక్‌ హరి చితవౌజీ మోరీ ఓర్‌, 

హమ్‌ చితవత్‌ తుమ్‌ చితవత్‌నాహీ6, దిల్‌కే బడే కఠోర్‌ | 
మేరే ఆసా చితవని తుమర్కీ జొర్‌ నదూజీ దోర్‌ 

తుమ్‌సే హన్‌కూ కబర్‌ మిలోగే, హమ్‌సీలాభ్‌ కరోర్‌ 
ఊభీఠాఢీ అరజ్‌ కరత్‌ హూం అరజ్‌కరత్‌ భయేభోర్‌ 
మీరాకేప్రభు హరి అబినాసీ, దేస్యూంప్రాణ్‌ అకోర్‌ || 


* % *% 


ఆరాధ్యుని అందానికి మురిసిమురిసి తన అనురాగాన్ని ఆ అందాల 
రాశికి తెరిపి తెలిపి మారాబాయికి విసుగువేసింది. అయినా ఆమె 
మొర హరిచెవిని పడినట్టుగా కనిపించదు. ఇంతవరకూ ఆ కఠథోరహృద 
యుడు ఆమెవైపు చూచినట్టుగా కూడా లేదు. మీరా మాత్రం 
పాడింది పాడినష్టే, చూచింది చూచినట్టే ఎదురుచూపులకోసం ఎదురు 
చూస్తూ నిలబడి పోయింది. “ఒక్కసారి నావైపు చూస్తే నీ సొమ్ములు 
పోతాయా?” అని ఆమె నిష్టూరంగా భగవంతునితో విన్నవించుకుంటూ 
ఉంది. కొని ఆమె చూపులు మాత్రం చూడవలసిన సౌందర్యరాశి 
వైపు ఏకాగ్రంగా ఏకధాటిగా (One way traffic) (ప్రసరిస్తూనే ఉన్నాయి. 


32 మోరా మాధురి 


ఎప్పటికయినా నందనందనుడు నయనానందకరమైన తన నయనాలను 
ఆమెవైపు మరల్చకపోతాడా అనే ఆశతో ఆమె అశాంతంగా ఆవేద 
నతో నిరీక్షిస్తూనే ఉంది. ఒకరి నొకరు చూచుకొని పరమానందంతో 
పరవశించి పోయే పరమరమణీయమైన క్షణం రాకమానదని ఆమెకు 
గట్టినమ్మకం. ప్రస్తుతం ప్రియు డెంత ఉపేక్షిస్తున్నాడో తెలిసికూడా 
ఆమె ఆశలు వదలుకోలేదు. మరోమార్గంకూడా కనిపించటంలేదు. హరి 
ఒక్కడే ఆమెకు దిక్కు. ఆమె ఆశలన్నీ అతనిమాదనే కేంద్రికృత 
మైవున్నాయి. కొని హరికి మోరాలాంటివాళ్ళు ఎందరో ఉన్నారు. 
ఎంతకాలాని కయినా సరే సర్వేశ్వరుని కృపాదృష్టి మీరాబాయి మోదికి 
ప్రసరించారి; ఆమె తరించాలి. ఈ సంగతి తెలిసే కాబోలు తెలివిగల 
గోపాలుడు తప్పించుకు తిరుగుతున్నాడు. కాని ప్రభువు కనిపించకపోతే 
మోరాదాసికి నిద్రపట్టదు, ఒంటికాలి మాద నిలబడి రాత్రంతా జాగ 
రణచేస్తుంది. హరినామ సంస్మరణతో రాత్రంతా గడిచిపోతుంది. తెల్ల 
వారుతుంది. కాని మోరాకోరిక నెరవేరదు. ఇలా ఎన్ని రాత్రులు, 
ఎన్ని గడియలు గడవాలో! మరో విశేషమేమంటే మారా జీవితం క్షణ 
భంగురం. మారా కోరిన హరి సనాతనుడు. శరీరం కాలపరాదధినం. 
శరీరధారిని నడిపించే గిరిధారి కాలాతితుడు. అందుకని మారా తన 
శరీరంలోని (ప్రాణాలను కానుకగా ఇస్తానంటుంది. ప్రాణాలుపోయినా 
ప్రాణనాథుని అనురాగం లభిస్తే చాలునని మోరా ఆరాటం, 


“ఇహ చే దవేదీ దథ సత్యమస్తి, న చే దెహావేదీ న్మహతీ వినష్టిః 
(శరీరంలో ప్రాణాలు ఉండగానే ప్రాణపతి అడుగజాడలను కనిపెట్టాలి, 
లేకుంటే అది తీరని వోని అవుతుంది) అని (శ్రుతి. అందుకే మారా 
ఆరాటపడుతుంది. జీవితంలో ఒక్కసారి హరి తనవైవు చూస్తే చాలట, 
ఇలాగే తులసీదాసుకూడా ఒక్కసారి ప్రభువు తనను తనవాడని అంటే 
చాలు నంటాడు. 


ఆవేదన 33 


2 


“జోగీ వుత్‌జా మత్‌జా మత్‌జా 
పాయి సరూయమైం చేరీ తేరీ హొం | 
(ప్రేమ భగతికో పైండో హీ న్యారా 
హమ్‌కూ గైల్‌ బతా జా] 
అగర్‌ చందన్‌ కీ చితా బణావూ6 
అపణే వోథ్‌ జలా జా! 
జల్‌ బల్‌ భయీ భస్మ కీ ఢేరీ 
అపజే అంగ్‌ లగా జా | 
మీరా కహై ప్రభు గిరిధర్‌ నాగర్‌ 
జోత్‌ మేం జోత్‌ మిలాజా || 


#% 


భక్తులకు భగవంతుని చేరేమార్గం చూపించేవాడు యోగి. ఆత్మమ 
నస్ఫంయోగమే యోగం. ఎన్ని జన్మల తపస్సు ఫలిస్తేనోకాని అలాంటి 
యోగి లభించడు. యోగ్యుడయిన యోగిని ఎలాగో తన _ జీవితంలో 
సాక్షాత్స రించుకున్న మీరాబాయి అతని సాన్నిధ్యాన్ని సద్వినియోగం 
చేసుకోవాలని పరితపిస్తూ ఈ పాటపొడింది. 


దారినిపోయే యోగిని అలా ఉపేక్షించి వెళ్ళవద్దు, వెళ్ళవద్దు, 
వెళ్ళవద్దని ఆమె పరిపరివిధాల బతిమాలుతూ ఉంది. “నీ కాళ్ళకు 
మొక్కుతాను, నీకు పరిచర్యలు చేస్తాను. నాకు కొంచెం దారి 
చూపించి యూ సందులుగొందులు దాటి రాజమార్గం చేరే సదుపాయం 
చెప్పు. ఏం చెయ్యమంటే. అది చేస్తాను. ప్రాణాలనయినా అర్పిస్తాను. 
చందనం, సాంబాణి మొదలయిన సుగంధద్రవ్యాలతో చితి పేరుస్తాను, 
అందులో నేను ప్రవేశిస్తాను. నీవు నీ చేతులతోనే చిచ్చు రగుల్బు. 
నశ్వర మైన శరీరం నశించిపోతుంది. బూడిద మిగులుతుంది. ఆ 


34 మారా మాధురి 


భస్మం నీవు ధరిస్తే నా జన్మ తరిస్తుంది. భస్మరూపంలో 
నయినా సరే నేను భాగవతోత్తములను సేవించగలుగుతాను. భాగవ 
తసేవే నిజమైన భగవత్సేవ. నా శరీరం (ప్రజ్వలించినప్పుడు నాలోని 

యు స 

జ్యోతి పరంజ్యోతిలో ప్రవేశిస్తుంది. జ్యోతిని జ్యోతిలో చేర్చేందుకు 
నీ సాయం చాలా అవసరం. కాబట్టి అప్పుడే నీవు వెళ్ళవద్దు. నాకు 
దారి చూపించకుండా వెళ్ళవద్దు. అసలే యీ భక్తిమార్గం చాలా 
ఇరుకయినది. నన్నీ యిరుకులో వదలిపెట్టి వెళ్ళటం నీకు భావ్యం 
కొదు. తపించగా తపించగా పరితపీంచగా పరితపించగా కానిపించిన 
నీవు నన్ను తరింపజేయకుండా వెళ్ళవద్దు, వెళ్ళవద్దు, వెళ్ళవద్దు” అని 
మోరాబాయి. ఆరాటంతో, ఆవేశంతో, ఆవేదనతో ఆరాధ్య దైవాన్ని 
చూపించగల ఆ యోగిని బతిమాలుతుంది. 


“పేమ భగతికో పైండోహి న్యారా” (పేమ మార్గం - అంటే 
భక్తి మార్గం--చాలా విలక్షణమైనది) అనటంలో “క్షరస్య ధారా నికితా 
దురత్యయా దుర్గం పథస్తత్‌ కవయో వదంతి" అన్న  శ్రుతివాక్యం 
ధ్వనిస్తుంది. యోగిమిది అనురాగం భావయోగిని మారాను భగవం 
తుని సమీపానికి చేరుస్తుంది. నిజమైన యోగికీ, యోగీశ్వరుడై న 
పరమాత్మకూ సాధకుల దృష్టిలో తాత్తికమైన భేదం లేదు. 


3 
“ప్యారే దరసణ్‌ దీజ్యో ఆయ్‌, తుమ్‌ బిన్‌ రహో నజాయ్‌ 
జల్‌ బిన్‌ కమల్‌, చంద్‌ బిన్‌ రజనీ, ఐసేతుమ్‌ దేఖ్యా బిన్‌ సజనీ | 
వ్యాకుల్‌ వ్యాకుల్‌ ఫిరూ6 వైజ్‌ దిన్‌ బిరహ్‌ కలేజో భాయ్‌ | 
దివస్‌ న భూళ్స్‌ నీంద నహి రెణాా ముఖసూ6కథతన ఆవై బైణా | 
కహా కహాం కుఛ్‌ కహతన ఆవై, మిల్‌కర్‌ తపత్‌ బురూయి | 


ఆవేదన 35 


క్యూ౬ తరసావో అంతర్‌ జామీ, ఆయ్‌ మిలో కిరపాకర్‌ స్వామీ | 
మీరాదాసీ జనమ్‌ జనమ్‌కీ వరీ తుమ్హారే పాయ్‌ || 


#* % * 


ఎంత వేడుకున్నా అంతర్యామి కనిపించడు. మోరాకు ఆరాటం 
పెరిగిపోతుంది. (ప్రభువును చూడకుండా ఇక ఉండలేనని అనిపిస్తుంది. 
ఒక్కసారి నీ దర్శనభాగ్యం నాకు ప్రసాదించి నన్ను (బతికించవలసిందని 
పతిని |ప్రార్తిస్తుంది:-“ప్రాణపతీ, నీవు లేకుండా నేనిక ఒక్కక్షణంకూడా 
జీవించలేను. నీరు లేని నీరజాల్దాగా చంద్రుడులేని రాత్రిలాగా నీవు 
లేని నేను జీవించలేను. పగలనక రాత్రనక నీ దిగులుతో నా గుండే 
కుమిలి పోతుంది. పిచ్చిపట్టినట్లు రేయింబవళ్ళు నేను నీకోసం కాలుకా 
లిన పిల్లిలా తిరుగుతున్నాను. ఈ వేదన నా హృదయాన్ని తినివేస్తూ 
ఉంది. పగలు తిండిలేదు. రాత్రి నిద్రలేదు. నిద్రాహారాలను మరిపించే 
యీ ఆవేదన ఒకరికి చెప్పదగిందికాదు. చెప్పినా అర్హమయ్యేదికాదు. 
చెప్పాలంటే చాలా చెప్పాలి. ఎంతని చెప్పను? ఎవరికి చెప్పను? 
ఏమని చెప్పను? నిన్ను చూస్తేకాని నామనస్సు శాొంతించదు. నా 
వేదన తీరదు. నా హృదయంలోనే ఉండి ఇంతగా మథించటం అంత 
ర్యామివైన నీకు న్యాయమా? స్వామా! ఆలస్యం చేయక, అనవసరంగా 
బాధించక, వెంటనే నీ దర్శనభాగ్యం (ప్రసాదించు. మారా యీనాటిది 
కొదు. జన్మ జన్మాంతరములనుండీ నీ సేవకోసం ఎదురుచూస్తున్న 
పరిచారిక. నీ కాళ్ళకుమొక్కి నీ చరణసేవకోసం పరితపిస్తున్నాను. 
త్వరగా దయచూడు.” 


మోరాబాయికి. తన విరహవేదన చెప్పుకునేందుకు నోటమాట 
రావటం లేదట ! కదీరుదాసుకూడా ఇలాగే తన కరుణకథను 'అకథ్‌క 
హానీ అంటాడు. చెప్పనలవిగాని గొప్ప వేదన కనక దానిని అంతర్యామి 
అర్హంచేసుకోవలసిందే కాని మరో మార్గం లేదు. ఆత్మతత్త(ం వాక్కుకు 


36 మోరా మాధురి 


చిక్కదు, మనస్సునకు అందదు. కాని అది శరీరంలోనే ఏదోమూ 
లను, ఏదో రూపంలో ఒదిగి ఉన్నది. కాబట్టి ఆత్మవంతుడు తన 
ఆత్మ బలంతోనే తనలో ఉన్న అంతరాత్మను అవగాహన చేసుకోవాలి. 
తెలుసుకునేవ్యక్తి, తెలుసుకొనవలసిన తత్తం, తెలుసుకొనేషప్రుక్రియ - 
అంతా అత్మగతమే. ఇదే ఆత్మచింతనలో ఉన్న వింత ! తనలో 
దాగియున్న పరమాత్మ తనకు కనిపించడు. ఇంతకు మించిన వైచిత్రి 
మరొకటి ఉండదు. ఇలా పరమాత్మ జీవాత్మకు చేరువనే ఉంటూ 
దూరంగా ఉన్నట్లు భాసించటం కేవలం ఈ జన్మలోనే కాదు, జన్మ 
జన్మాంతరాలనుండీ యో మ హేంద్రజాలం ఇలాగే సాగుతూ ఉన్నది, 
భార్యాభర్తల కయినా మధ్య వ్యవధాన ముండవచ్చునుకాని జీవాత్మకూ 
పరమాత్మకూ ఆవగింజంత అంతరం కూడా లేదు. అందుకనే. ఆత్మ 
జ్ఞులకు పరమాత్మమాద ఉండే అనురాగం సామాన్యమయిన (పేమకాదు. 
దానినే నారదుడు పరమ(ప్రేమరూపమయిన భక్తి అంటాడు. కాని ఎంత 
(ప్రేమకంత విరహం! 


4. 

హేరీ మైం తో దరద్‌ దివాణీ హోయ్‌ 

దరద్‌న జాణై మేరో కోయి] 
ఘాయల్‌ కీ గతి ఘాయల్‌ జాజే 

శీ జిణ్‌ లాయీ హోయి! 
జౌహరికీ గతి జౌహరి జాతై 

కీ జిన్‌ జోహర్‌ హోయి | 
సూరీ ఊపర్‌ సేజ హమారీ 

సోవణ్‌ కిస్‌ విధ్‌ హోయి | 
గగన్‌ మండల్‌ పై సేజ్‌ పియా కీ 

కిస్‌ విధ్‌ మిలణా హోయి | 


ఆవేదన 37 


దరద్‌ కీ మారీ బన్‌ బన్‌ డోలూ6 
వైద్‌ మిల్యా నహిం కోయి | 
మీరాకే ప్రభు పీర్‌ మికేగీ 
జబ్‌ బైద్‌ సాం వరియా హోయి ||! 


kk * 


విరహవేదనతో మీరా విలపించిపోతున్నది. కాని ఆమె" బాధ 
ఎవ్వరికీ బోధపడటంలేదు. అది బోధవడేది కూడా కాదు. అనుభివి 
స్తేనే కాని ఆ బాధ ఏమిటో ఎలాంటిదో తెలియదు. అలౌకికమైన 
బాధలే కాదు, లౌకికమైన బాధలు కూడా అనుభవించినవారికే అర్హ 
మవుతాయి. శరీరంలో ఎక్కడనయినా గాయం తగిలితే గాయపడ్డనా 
శృకు ఆ బాధ తెలుస్తుంది కాని చూచేవాళ్ళకు తెలియదు. కనీసం 
శస్త్ర చికిత్స చేసే వైద్యుడికి కూడా రోగిబాధ తెలియదు. గాయ 
పరచినవాడికి అసలే బోధపడదు... అలాగే ఏ రత్నం ఎలాంటిదో 
దాని విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. సామాన్యుల దృష్టికి 
రత్నం కూడా ఒక రాయే.. అదే విధంగా వరమాత్మ విరహంతో 
బాధపడే భక్తుల ఆవేదన అందరికీ ఎలా అర్హమవుతుంది ? భగవం 
తుని (ప్రేమించిన భక్తులు ముళ్ళపాన్ఫుమొద పండుకుంటారట. మరి 
వాళ్ళకు నిద్ర ఎలా పడుతుంది? లౌకికమైన ప్రేమను సేవించే (వేయ 
సీప్రియులకు ఈ (ప్రేమతత్త్యం ఎంతమాత్రం బోధపడదు. ప్రియుని 
పొన్ను ఆకాశంలో అమర్చబడి ఉన్నదట. మరి ప్రియునితో సమా 
గమం ఎలా సాధ్యం? ఆకాశం శూన్యం. శూన్యంలో శయన. సౌఖ్యం 
ఊహాతీతం, ఇలా అసాధ్యమైన (ప్రేమను సాధించేందుకు కంకణం 
కట్టుకున్న మోరాబాయి నానాబాధలూ పడుతున్నది. తప్పదు. చేసు 
కొన్నవారికి చేసుకొన్నంత. అసలు సర్వాంతర్యామిలయైన వాసుదేవుణి 
వివాహం చేసుకోవాలని సంకల్పించటమే యీ విరహవేదనకు పునాది. 
ఈ బాధ ఎవ్వరికీ అర్హమయ్యేది కాదు. కాబట్టి ఎవ్వరూ తీర్చలేరు. 


38 మోొరా మాధురి 


అనిర్వచనీయ మైన ఆవేదనతో విరహిణి మీరాబాయి అడవుల పాల 
యింది. వ్యాధి గమనించి నయంచేసే వైద్యు డెక్కడా దొరకలేదు. 
ఇంతకీ దీనికి వైద్యు డొక్కడే ఉన్నాడు. అతడే వై కుంఠనాథుడు, 
మోరా కోరి వలచిన ఆరాధ్యదైవం ఆ గిరిధారే ! 


మీరా విరహం చాలా విచిత్రమైనది. బాహ్యదృష్టికి అది లౌకి 
కంగా కనిపిస్తుంది. కాని తాత్తి(కంగా చూసే అది ఆధ్యాత్మికమైన 
వాది లో. యు 
విరహతాపం. ఇలాంటీ వేదనను కబీరు, జాయసీలాంటి కవులు కూడా 
వివరించారు. కాని మోరా నోట అది సహజరమణీయంగా పలుకుతుంది. 


ర్‌ 


మై6 బిరహిణి బైఠీ జాగూర, జగత్‌ సబ్‌ సోవైరీ ఆలీ | 
బిగహణి బైతీ రంగమహల్‌ మే6 మోతియన్‌ కీ లడ్‌ పోవై | 
ఇక్‌ బిరహణి హావ్‌ ఐసీ దేఫ్రీ అసువన్‌ కీ మాలా పోవై | 
తారా గిజ్‌ గిజ్‌ రైణ్‌ బివోన్సీ సుఖ్‌ కీ ఘడీ కబ్‌ ఆవై | 
మీరా కే ప్రభు గిరిధర్‌ నాగర్‌, మిల్‌ కే బిఛడ్‌ న జావై || 


# kk 


(ప్రపంచమంతా నిశ్చింతగా నిద్రపోతున్నది. కొని విరహవేదనతో 
బాధపడుతున్న (ప్రియురాలు జాగరణ చేస్తూఉన్నది. ఈ విరహం 
కూడా రెండురకాలు. ఒక విరహిణి రాజభవనం (రంగమహలు) లో 
కూర్చుని ముత్యాలదండ లల్టుతున్నది - మరో విరహిణి కన్నీటిబిందువు 
లతో కంఠహారం తయారుచేసుకొంటున్నది. రాజభవనంలో కాలక్షేపం 
చేస్తున్న విరహాంగనభర్త తాత్కాలికంగా ఏ దూరదేశమో వెళ్ళాడు. 
కొన్నాళ్ళకు రాగలడనే ధైర్యం ఉంది. తొలిసారి ప్రియుని. కలిసిన 
మధురక్షణాలు ఇంకా స్మృతివథాన్ని దాటిపోలేదు. కాని ఆరుబయట 
ఆకాశం (క్రింద చుక్కలను లెక్కపెడుతూ. సుదిర్హమైన విరహంతో 


ఆవేదన 39 


బాధపడుతున్న విరహిణికి కన్నీటిబొట్టు తప్ప మరేమో లభించేట్టు కని 
పించటంలేదు. మొదటిది లౌకికమైన "పేమ. రెండవది పారలౌకిక మైన 
(ప్రేమ, రెండింటికీ లక్ష్యం ఆనందమే. కాని ఒకటి తాత్కాలికమైన 
ఆనందం. మరొకటి శాశ్వతమైన ఆనందం. తన బాధలన్నీ తొలగి 
ప్రియుని సమాగమంతో అనందంగా కాలక్షేపం చేసేందుకు మంచి 
గడియలు ఎప్పుడు వస్తాయా అని విరహిణి మారా వాపోతూ ఉన్నది. 
ఒకసారి కలుసుకున్న (ప్రేయసీప్రియులకు ఎడబాటంటూ ఉండగూడదని 
ఆమె అభిప్రాయం. అసలే కలుసుకోని (ప్రేయసీప్రియులకు ఎడబాటు 
(కొత్తవిషయం కాదు. కాని కొన్నాళ్ళు కలిసి మెలిసి కులాసాగా కాల 
క్షేపం చేసిన తర్వాత విరహంలో ఏవేవో సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. 
గుర్తుకువచ్చినప్పుడల్లా బాధ కలుగుతుంది. ఆధ్యాత్మిక విరహంలో ఇలాంటి 
బాధ హెచ్చుగా ఉంటుంది. కాని తాను పరమాత్మనుంచి విడిపోయిన 
జీవినని తెలిసినప్పుడే యీ విరహతాపం తీవ్రంగా బాధిస్తుంది. అవి 
గుర్తురాకుంతే ఏ బాధాలేదు. అందువల్లనే ప్రపంచమంతా హాయిగా 
నిద్రించే సమయంలో మీరా నోరు తెరచుకుని చుక్కలు లెక్కపెడుతూ. 
ఆకొశం(క్రింద జాగరణ చేస్తూజఉంది. 


“యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమిో| 
యస్యాం జాగ్రతి భూతాని సొ నిశా పశ్యతో మునేఃగదా.”|| 
(గత --2--69) 


6 


తూ నాగర్‌ నందకుమార్‌, ' తోసోం లాగ్యో నేహరా | 
మురలఠీ తేరీ మన్‌ హర్యో చిసర్యోగ్రిహ జ్యోహార్‌ | 
జబ్‌ తే (స్రపనని ధునిపర్కీ గ్రిహ అంగనా నసుపోయి | 
పారధి జ్యూయచూంకే నహీ, మృగీవేధిదయి ఆయి | 


పొనీ పీర్‌ న జొణయీ మీన్‌ తలఫి మరి జాయి | 


40 మారా మాధురి 


రపిక్‌ మధుప్‌ కే మరవుకో నహిం సముర్ఫుత్‌ కమల్‌ సుభాయి | 
దీపక్‌ కోజుదయానహీ6 ఉడి ఉడి మరత పతంగ్‌ | 
మీరా కేప్రభు గిరిధర్‌ మిలే, పాణీమిల్‌గయే రంగ్‌ || 


య స స 


ఎంత సేవు చెప్పుకున్నా చెప్పినమాట చెప్పకుండా మారా తన 
కరుణగాథ చెప్పుకోవలసిందే కాని కన్నయ్య మనస్సు మాత్రం కరగటం 
లేదు. నందకుమారుడు మంచివాడు, మర్యాదగలవాడు, మధురంగా 
మాట్లాడే స్నేహశీలి అని మారా అతళ్లి (ప్రేమించింది. మారా 
మనస్సును (గ్రహించి తన్ను మక్కువగా చేరదీస్తాడని ఆశించింది. కాని 
ఆమె ఆశలన్నీ అడియాసలయినాయి. మాటావమంతిలేకుండా కన్నయ్య 
మిన్నకున్నాడు. ఆయన పిల్లన[గోవి రుచిమరగినప్పటి నుంచి మారా 
సర్వస్వం మరచి ఆ శబ్దాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది, ఇల్టూవా 
కెలీ పనీపాటా అన్నీ విడిచి పెట్టి వేణునాదాన్ని అన్వేషిస్తూ వెళ్ళింది. 
కాని దయాదాక్షిణ్యాలు లేని బోయవాడు జింకను వలలో వేసుకు 
న్నట్టు మాయలాడు మాధవుడు మారాను విరహబాధకు గురిచేశాడు. 
వేటగాని కది ఆట-- కాని జింకకు ప్రాణసంకటం. నీటికి దూరమయిన 
చేప నీటికోసం పరితపిస్తుంది. కాని చేప పడే బాధ నీటికి ఏమాత్రం 
బోధపడదు గదా. నీటిమోద చేపకున్న (ప్రేమలో సహ్మస్రాంశంకూడా 
నీటికి చేపమొద ఉండదు. అలాగే కమలాన్ని చూచి భవురం మురిసిపో 
తుంది. అంతులేని ఆనందంతో పువ్వుచుట్టూ పదే పదే తిరుగుతుంది, 
పాడుతుంది, ఆడుతుంది. కాని కమలానికి ఇదేమిపట్టుదు; అది పట్టించు 
కోదు. తుమ్మెదకు ఉన్న రసపిపాస కమలానికి ఉంటుందా? దిపకాంతి 
చూచి పురుగులు ఎగిరి గంతులువేసి క్షణంలో ఆ దీపజ్వాలలోపడి 
ప్రాణాలను సమర్చిస్తాయి. కాని వాటిలో ఉన్న ఆవేశం ఆవేదన 
దీపానికి ఎలా తెలుస్తుంది! 


ఆత్మీయత 41 


కాని మోరా సంగతికూడా అంతేనా? నీటిలో రంగు కలిసిపోయి 
నట్టు మోరా తన ప్రియునిలో లీనమై పోయింది. 


ఆత్మీయత 


1 
పియా అబ్‌ ఘర్‌ ఆజ్యోమేర్కే తుమ్‌ మోరే హూంతోరే | 
మై జన్‌ తేరా పంథ్‌ నిహారూం మారగ్‌ చితవత్‌తోరే | 
అవధ్‌ బదీతి అజహుం న ఆయే దుతియన్‌ సూ నేహొజోరే | 
మీరా కహే ప్రభు కబరేమిలోగేే దరసన్‌ చిన్‌ దిన్‌ టోరే || 


Kx ఫ్లో 


ఉదయం-- సాయంకాలం, నేడు -- రేవు, రేపు-- మాపు ఇలా 
ఎదురుచూచి చూచి చివరకు మారా తన మనోహరుని బతిమాలు 
కుంటుంది, బెదిరించి లాభం లేదు. నిషూరంగా మాట్లూడినందువల్ల 
అంతకం'కే ప్రయోజనం లేదు. కాబట్టి తియ్యని మాటలతోనే ప్రియుని 
రప్పించుకోవాలి. 


“నీవు నా వాడివి నేను నీ దానిని అని మారా తన అభ్య 
ర్హన నారంధిస్తుంది. నిజమే కదా ! “మయి తే; తేషు చాప్యహంి 
(నేను నా భక్తుల్లో ఉంటాను. నా భక్తులు నాలో ఉంటారు) అని 
భగవంతుడు స్పష్టంగా చెప్పాడుకదా ! ఈ మాటను మూటగట్టు 
కుని మీరా ఇన్నాళ్ళు ఎదురుచూస్తూనే ఉన్నది. గడువు దాటింది. 
అయినా ప్రియుడు రాలేదు. ఎవరిచేతనన్నా ఏమయినా కబురుపంపుతా 
డేమోనని కూడా ఆమె దారినిపోయేవాళ్ళనందరినీ కొండంత ఆశతో 


42 మోరా మాధురి 


చూస్తూ ఉంది. ఇంతకూ పతి ఎప్పుడు వస్తాడో తనకే తెలియని 
అయోమయస్తితిలో ఉన్నది మారా. ఇలా రోజులు గడుస్తున్నాయి. కాని 
యజమాని రాలేదని ఆమె ఆందోళన చెందుతూకూడా తన్ను తాను 
మందలించుకొని ప్రియునితో ఆప్యాయంగా తన ఆత్మీయతను ఇలా 
విన్నవించుకుంటున్నది వ 


2 


మారే ఘర్‌ ఆజ్యోస్రీతమ్‌ ప్యారా తుమ్‌ బిన్‌ సబ్‌ జగ్‌ ఖారా |! 
తన్‌ మన్‌ ధన్‌ సబ్‌ భేంట్‌ కరూ6, ఓ భజన్‌ కరూంమై6 ధారా | 
తుమ్‌ గుణవంత్‌ బడే గుణసాగర్‌, మైం హూం జాగణ్‌ హోరా | 

మైల నిగుణీ గుణ్‌ ఏకా నాహీం తురు మే జీ గుణ్‌ సారా | 

మీరా కహై ప్రభు కబహి మిలౌగే బిన్‌ దరసణ్‌ దుఖయారా! 


kK x % 


“ఎలాగయినా సరే నాకు ప్రియతముడైన నాప్రియుడు నాయిం 
టికి రావాలి. ప్రియుడులేని యిల్లు (పేతభూమే గదా ! ప్రియుడు 
మాయింటికివస్తే చాలు. నేను నా సర్వస్వమూ ఆయన కర్పిస్తాను. 
నా అందచందాల, తెలివితేటలూ, సిరిసంపదలూ అన్నీ ఆయనకు 
స్వాధీనంచేసి అహర్నిశలూ ఆయన భజనే చేస్తాను.” -- మీరా వరించి 
భజించే ప్రియతముడు సకల గుణ సంపన్నుడు. సద్గుణాలు సము[ద్రంలా 
అతనిలో ముద్రవేసుకుని ఉంటాయి. ఆరాధ్యుని గుణగణాలతో పోల్చు 
కుని చూస్తే మోరాబాయికి తనలో అణుమాత్రంకూడా గుణ సంపద 
ఉన్నట్టు తోచదు. “నేను గుణరహితను. నాలో చెప్పుకోదగిన గుణం 
ఒక్కటికూడా లేదు. నీలో లేని గుణమే లేదు) అని సవినయంగా 
మీరా తన (ప్రభువుకు విన్నవించుకొంటుంది. అయినా మారా ప్రభు 
వును చూచేందుకు ఆరాటపడుతుంది. కన్నయ్యను చూడని కన్నులు 


ఆతీ శ్రయత 43 


కన్ను లేకావని ఆమె అభిప్రాయం. తన దగ్గర _ఏవిధమయిన సాధన 

సంపదా లేక పోయినా, ఉన్నదంతా కన్నయ్యకు అర్పించట మే ఆమెకు 

గల అర్హత. ఈ ధైర్యం తోనే ఆమె ప్రియుణ్లి తన యింటికి రమ్మని 
వ ళన 

పిలుస్తున్నది. ఆత్మీయత ఒక్కటే ఆమెకు ఆస్కారం! 


అనన్యభక్తితో ఆరాధ్యుని సేవించేందుకు ఆరాధ్యుని గుణగణాలపట్టు 
సంపూర్ష మైన విశ్వాసం, గౌరవం అవసరం. ఆరాధ్యుని గొప్పతనాన్ని 
గుర్తించినట్టుగానే తన లఘుత్వాన్ని కూడా త్రికరణశుద్ధిగా గమనించాలి. 
ఈ రెండు లక్షణాలూ మారాబాయిలో కనిపిస్తాయి. ఇలాగే “రామసో 
బడోహై కౌన్‌ మోసో కౌన్‌ ఛోటో, రామసో ఖరో హై కౌన్‌ మోసో 
కౌన్‌ ఖోటో (రాముని కంటు గొప్పవాడు లేడు, నాకంలు తక్కువ 
వాడు లేడు. రాముని కంఠే ఉత్తముడు లేడు, నాకంటె అధముడు 
లేడు) అని తులసీదాసు కూడా అంటాడు. అదే విధంగా త్యాగయ్యలాంటి 
తపోధనుడు కూడా కట కట నా చరితము కర్లకరోరమయ్యాి అని 
తన రామయ్యతో ఏకాంతంగా చెప్పుకున్నాడు. తనలోని అవగుణాలూ, 
లోపాలూ, అల్పత్యం తెలుసుకొని బిడియపడకుండా వదిమందికి చెప్ప 
గలగటం భక్తికి మొదటి సోపానం. 


మై నిగుణీ గుణ ఏకా నాహీ' అనే వాక్యాన్ని ఆధారం చేసుకుని 
కొందరు మోరాబాయి నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించినట్లు భావిస్తారు. 
కాని యిక్కడ సగుణ నిర్గుణ చర్చ ప్రధానం కాదు. సుణరాహిత్యమే 
మోరా చెప్పదలచుకొన్న విషయం. కబీరుఛాయలు మోరాలో . కొన్ని 
కనిపించినా ఆమెది ముఖ్యంగా మధురభక్తి ! 


తి 
మనే చాకర్‌ రాఫో జీ మనే చాకర్‌ రాఖో జీ | 


చాకర్‌ రహ సూ బాగ్‌ లగాసూ6 నిత్‌ ఉర్‌ దరసణ్‌ పాసూ6 | 


44 మోొరా మాధురి 


బృందావన్‌ కీ కుంజ గలిన్‌ మేం తేరీ లీలా గాసూ6 | 
చాకర్‌ మేం దరసణ్‌ పావూం సుమిరణ్‌ పావూC ఖర్‌చీ | 
భావ భగతి జాగీరీ పావూం లీనో6 బాతాం సర్‌ సీ | 
మోర్‌ ముకుట్‌ పీతాంబర్‌ సోహై గల్‌ బైజంతీ మాలా | 
బృందావన్‌ మే ధేను చరావై, మోహన్‌ మురఠీ వాలా |. 
హరే హరే నిత్‌ బన్న బనావూం బిచ్‌ బిచ్‌ రాఖూ6 క్యారీ | 
సావరియా కే దరసణ్‌ పావూాం పహర్‌ కుసుంభీ సారీ | 
జోగీ ఆయా జోగ్‌ కరణ్‌క్యూ తప్‌ కరణే సన్నాసీ | 

హరీ భజన్‌ కూ సాధా ఆయా బృందావన్‌ కే బాసీ | 
మీరా కే ప్రభు గహిర్‌ గంభీరా, సదా రహో జీ ధీరా | 
ఆధీ రాత్‌ ప్రభు దరసణ్‌ దైహైం (ప్రేమనదీ కే తిరా || 


* % యః 
ది 


ఏ రూపంలోనయినా సరే (ప్రభుసాన్నిధ్యమే మోరాకు కావలసింది. 
భార్యగా (ప్రియురాలిగా తనను స్వీకరించక పోయినా పనిమనిషిగా 
తీసుకున్నా చాలునని ఆమె తన _ ప్రభువును ప్రార్షిస్తుంది. 


ప్రభూ ! నన్ను పనిమనిషిగా నీ కొలువులో చేర్చుకోచాలు. అదే 
నాకు పదివేలు. ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. ఇంటిపనంతా 
చేస్తాను. అదే కాదు తోటపని కూడా చేస్తాను. మంచి తోట 
పెంచుతాను. రోజూ ఉదయం నీవు తోట చూచేందుకు వచ్చినప్పుడు 
కన్నులపండువుగా నిన్ను నేను చూడగలుగుతాను. బృందావనంలో 
ప్రతి సందులో గొందిలో వీథిలో ఇంటిలో పొదరింటిలో నీ సంకీర్తన 
చేస్తాను. నీ లీలలను పాడి వినిపిస్తాను. ఈ పని చేసినందుకు నాకు 
జీతం బత్తెం కూడా ఎక్కువ ఇయ్యనక్కరలేదు. నీ దర్శనభాగ్యమే 
నాకు నెల జీతం. నిన్ను స్మరించట మే నాకు 'పైఖర్చు. నీమాది 
అనురాగం, నీయందు భక్తి నాపయి నీ అనుగ్రహం ఇవే నాకు 


ఆత్మీయత 45 


బహమతులూ, బోనసులూ, జాగీరులూ. ఈ సేవకు నౌకీ |పతిఫలం 


7, 


చాలు ! 


తలమొద నెమలిపింఛం కిరీటంలా శోభిస్తూ మెడలో వైజయంతీ 
మాల వేయి వెన్నెలలు వెలయిసూ మా పీత్రాంబరధారిని అలంకరిస్తూ 
ఉంటే ఆయన పిల్లనగ్రోవి (మోగిస్తూ ఆవులను మేపుతూ బృందావన = 
పుణ్యభూమిలో విహరిస్తూ ఉంటే కన్నులారా చూచే అదృష్టం నాకు 


లభిస్తుంది. 


నాతోటలో రోజుకొక మొక్క వేసి రళగురంగుల పూలు పూయి 
సాను: మధ్య మధ్య మంచి మంచి కాయలు కాయిస్తాను. పండ్లు 
పండిస్తాను. నా తోట చూచేందుకు మా నల్లనయ్య వస్తే ఆయన 
చల్లనిచూపులు ఎల్ల వేళలా కన్నులపండువుగా నన్ను పరవశం చేస్తాయి. 


కన్నయ్య ఉన్న చోటుకు రకరకాల వాళ్ళు చేరుతారు. యోగా 
భ్యాసం చేసే యోగులూ, తపస్సు చేసే సన్న్యాసులూ, భజన చేసే 
సాధువులూ - అందరూ బృందావనం చేరుకొంటారు. వాళ్ళందరితో 
హాయిగా కాలక్షేపం చెయ్యవచ్చు. 


మోరా(ప్రభువు సామాన్యులకు బోధపడేవాడు కాదు. చాల గంభీ 
రమైన స్వభావం ఆయనది. యమునా తీరంలో అర్హరాత్రివేళ దర్శన 
మిస్తాడు. ఓపికగా మక్కువతో మాధవసందర్శనంకోసం వేచి ఉండాలి. 
ఎవరు ఏ రూపంలో ఆయన్ని సేవిస్తే వాళ్ళకు ఆ రూపంలోనే ఆయన 
సాక్షాత్కరిస్తాదు. బృందావనం (పేమవనం, యమునాతీరం (ప్రేమనదీ 
తీరం. మురళీధరుడు సంచరించిన పుణ్యభూమి. సారవంతమైన సార 
స్వతసుక్షేత్రం. అక్కడ ఏ పంటయినా పండుతుంది. ఏ పువ్వయినా 
పూస్తుంది. ఏ మొక్కయినా మొలుస్తుంది. కాని పంటపండించేందుకు 


46 మారా మాధురి 


పండులాంటి నిండుమనస్సు కావాలి. ఆ మనస్సులో అహంకారానిక్రీ 
అభిమానానికీ తావుండకూడదు. 


ఎంత మధురమైన భావన మీరా నోట ఈ పాటలో వెలు 
వడిందో అది సహృదయులకు మాత్రమే బోధపడుతుంది. మామూ 
లుగా మాట్లాడుకొనే మాటల్లో మధుర _ గంభీరమైన భావాన్ని విశదీ 
కరించటం మోరాకు సహజంగా సంక్రమించిన సారస్వతసంపద ! 


4 


అబ్‌ మై6 సరణ్‌ తివోరీజ్సీ మోహిం రాఖోకృపానిధాన్‌ | 
అజొమీల్‌ అపరాధీ తారే తారే నీచ్‌ సదాన్‌ | 

జల్‌ దూబత్‌ గజరాజ్‌ ఉబార్కే గణికా చఢీ విమాన్‌ | 
జార్‌ అధమ్‌ తారే బహతీర్కే భాఖత్‌ సంత్‌ సుజాన్‌ | 
కుబజా నీచ్‌ భీలణీతారీ, జానై సకల జహాన్‌ | 

కుహ6 లగికహే6 గిణత నహి ఆవై, థకి రహై వేదపురాన్‌ | 
మీరా కహై మై సరణ్‌ రావలీ సునియో దోనోంకౌన్‌ | 


శ ర ఏ 


తన విన్నపం కన్నయ్య చెవిలో పడుతున్నదో లేదో అని మోరాకు 
అనుమానం వేసింది. ఒక చెవిలో ప్రవేశించి మరో చెవిగుండా వెళ్ళి 
పోవచ్చునని రెండు చెవులతో వినమని అంటున్నది మారా. ఎంత 
చనవు !-ఎంత చాతుర్యం! ఎంతటి వాగ్విదర్హత! 'సునియో దోనోం 
కౌన్‌” అని ఎంతమంది అనగలరు? 


“అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ”అన్నట్లుగా మారా 
ప్రభువుతో  విన్నవించుకుంటున్నది : 


ఆత్మీయత 47 


“నేను నిన్ను అశ్రయించాను. నన్ను నీవు రక్షించి తీరాలి. ఇంత 
కుముందు నీవు నాలాంటివాళ్ళను చాలామందిని రక్షించావని విన్నాను, 
జీవితమంతా ఎలా గడిచినా చివరి సమయంలో తన పిల్లవాణ్ణి పీలుస్తూ 
“నారాయణా” అన్నంత మాత్రాన పాపిష్టి అయిన అజామిళుడు కైవల్యం 
పొందాడు. మాంసం అమ్ముకొని (బ్రతికే సదాన్‌ ఇంటిలో సాల్యగ్రామ 
రూపంలో (ప్రవేశించి నీవు అతనికి ఆత్మసాయుజ్యం ప్రసాధించావు. 
మొసలిబారినుంచి గజరాజును రక్షించావు. రామచిలుకకు (ప్రేమతో 
రామనామం బోధించిన వేశ్యను నీలో చేర్చుకున్నావు. గూనితో 
బాధపడే కుబ్దకు ఆలింగనసౌఖ్యం ప్రసాదించి ఆమెను అపూర్వ 
సుందరిగా రూపొందించావు. ఇంకా ఎంతమంది సతితులనో నీవు 
చేరదీసి కాపాడావు. సాధువులు, మహాత్ములు నిన్ను వతితపావనుడవని 
కొనియాడుతారు. శబరి నీ దర్శనంకోసం జీవితమంతా ధారపోసి 
చివరకు నీ దర్శనభాగ్యంతో తరించిపోయింది. శ్రుతులు, స్మృతులు, 
పురాణాలు నీవు చేసిన మహాకొర్యాలను వెయ్యినోళ్ళతో ' ఘోషిస్తూ 
ఉన్నాయి. ఇంత దయానుయుడవు నన్నెందుకు ఉషేక్షిస్తున్నావో 
నాకు తెలియటం లేదు. బహుశః నా మొర నీకు వినిపించటంలేదేమో! 
కొంచెం జాగ్రత్తగా రెండు చెవులతో విను. 


ర్‌ 


తుమ్‌ సుణో దయాల్‌ మారీ అర్జీ 

భవ సాగర్‌ మేం బహీ జాతహా6 కాఢోతో ధారీ మర్టీ | 
యా సంసార్‌ సగో నహి కోయీ సాంచా సగా రఘవర్‌జీ | 
మాత పితా జొ కుటువ కబీలో, సబ్‌ మతలబ్‌ కే గర్‌జీ | 
మీరా కే ప్రభు అర్జీ సుణ్‌లో, చరణ్‌ల గావో థారీ మరీ] 


# k * 


48 మీరా మాధురి 


ఇది మీరా తన ప్రభువుకు పంపుకున్న అర్జీ (ప్రార్హనా పత్రం). 
సంసారసముద్రంలో మునిగిపోతూ మరోమార్గం లేక మాధవుని వేడు 
కొంటున్న యీ మారా గీతం తులసీదాసు వినయవత్రికలోని గీతాలను 
పోరి ఉంటుంది. ఆపద్బాంధవుడని హరికి పేరు కనుక తనను మహాప 
దనుండి కాపాడుమని ఆమె తన (ప్రభువును వేడుకుంటుంది. 


“దయామయా! నా మొరవిని నన్ను కాపాడు. సంసార సము 
ద్రంలో నేను మునిగిపోతున్నాను. నీవు తలుచుకుంటే చాలు నన్ను 
ఉద్దరించగలవు. ఈ (ప్రపంచంలో నాకు ఆత్మీయులు మరెవ్వరూ లేరు. 

Ga 1 

నిజమైన బంధువు రఘునాథుడవైన నీవే. తల్లీ, తండ్రీ అన్నదమ్ములూ, 
అక్క చెల్లెళ్ళూ, మిగిలిన చుట్టాలూ వాళ్ళ వాళ్ళ స్వార్థాన్ని చూచు 
కుంటారే కాని నా మాద నిజమైన (పేమ, అచ్చమైన అనురాగం, 
వాంఛ లేని వాత్సల్యం వారిలో ఎవ్వరికీ లేదు. అందువల్ల నే వాళ్ళనం 
దరినీ వదలి నీ చరణసన్నిధిని చేరుకున్నాను. నన్ను ముంచినా తేల్చినా 
నీదే భారం. నాకు నీ పాదసేవ ప్రసాదించు అంతా నీ దయ 1 


జీవితంలో తనవారనుకున్న బంధువులంతా తనకు తల పెట్టున 
(ద్రోహాన్ని మనసులో పెట్టుకుని మీరాబాయి ఈ మాట అనిఉం 
డవచ్చు. రాజకుటుంబంలో జన్మించినా ఆమె జీవితం నానాబాధలతో 
విషాదమయమయిపోయింది. ఈ ' విధంగా ఏర్పడిన విరక్తి ఆమెలో 
పరమార్థచింతనమోద అసక్తిని సెంపొందించింది. జీవితం సుఖంగా 
జరిగినా ఆ సుఖం క్షణభంగురమైనదే. శాశ్వతమైన సుఖం ఆద్యంత 
వంతము లయిన లౌక్షిక సాధనసంపదలవల్ల లభించదు. ఆ దృష్టితో 
చూస్తే చుట్టాలా పక్కాలూ ఎవరి స్వార్థం వాళ్ళు చూచుకొనేవా ళ్ళ 
కాని ఆత్మసాక్షాత్కారానికి వారి సహకారం ఏమాఉండదు. అధ్యాత్మిక 
సాధనలో ఎవరికివారే తరణోపాయం చూచుకోవాఠి. 'ఉద్దరే దాత్మ 
నాత్మానం' అని గీత గీచిన గీటు అక్షరాలా నిజం. శిలాక్షరమే అది |! 


ఆత్మీయత 49 

“మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధుస్ఫహోదరః, అర్హం నాస్తి 

గృహం నాస్తి తస్మాత్‌ జాగ్రత జాగ్రతి అన్న హెచ్చరిక కూడా 
మోరాబాయి పూర్తిగా గమనించినట్టు ఈ పాటలో తెలుస్తుంది. 


“ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషతూక్తి. 
ఎవరికీ, ఎవరిమొదా నిజమైన అనురాగం లేదు. ఆత్మానురాగమే 
బాహ్యవిషయానురాగంగా వరిణమిస్తుంది. ఉత్తమకోటికి చెందిన అనురా 
గంలో స్వార్హం లేశ మాత్రం కూడా ఉండదు. ఆలాంటి పరమ(పేమనే 
నారదుడు భక్తి అని వర్ణించాడు. గోపికల (పేమ అలాంటిది. కీ కృష్ణు 
డం'కే వాళ్ళు సర్వస్వం మరిచి అతనివెంట పరుగెత్తుతారు. ఎందుకో 
వాళ్ళకే తెలియదు. ఇనుము సూదంటురాయికి అంటుకొన్నట్లు గోపి 
కలు శ్యామసుందరాంగుని మొద ఆసక్తలయినారు. ఇది నిస్వార్ధ మైన 
నిర్మల_పేమ. మోరాలోని మాధుర్యభావం కూడా ఇలాంటిదే. 


6 


కోయీ కహియౌరే ప్రభు ఆవన్‌ కీ ఆవన్‌ కీ మన్‌ భావన్‌ కీ | 

ఆస్‌ న ఆవై లిఖ్‌ నహి భేజ్రై బాజ్‌ పడీ లలచావన్‌ కీ | 

ఏ దోయి నైణ్‌ కహ్యో నహింమావై, నదియా బహైజైసే సావన్‌కీ | 
క్రహో కరూం కఛు నహిం బస్‌ మేరో, పాంఖ్‌ నహీ ఉడిజావన్‌ కీ 
మీరా కహై (ప్రభు కబరి మిలోగ్సే చేరీ భయి హూం తేరే దావన్‌ కీ || 


జ స ¥ 


(ప్రభువు రాకకోసం ఎదురు చూడగా చూడగా చివరకు మనో 
హరుడు కొన్ని క్షణాల్లోనే రావచ్చుననే సూచనలు కనిపించాయి. 
దానితో ఉత్కంఠ మరీ పెరిగింది. ఆశ లేకుంటే కుతూహలమే లేదు. 
ఆరాధ్యుని అడుగుజాడలు పొడచూపే సరికి మారా ఉక్కిరి బిక్కిరి 


50 మోరా మాధురి 


అయిపోయింది. వస్తాడు వస్తాడను కొంటూ ఉంకే చివరకు వస్తాడో 
రాడో? తాను రాకుండా ఎవరిచేతనైనా తన శ్షేమసమాచారాలు వాసి 
పంపుతాడేమో? ఫలానా రోజుకు వస్తానని వాయిదా వేస్తాడేమో? 
లేక ఉత్తరప్రత్యుత్తరా లెందుకులే అని నిజంగా రానే వస్తాడో? ఇలా 
మరా ఆరాటపడుతూ పరిపరివిధాల భావనా (ప్రపంచంలో విహరిస్తూ 
ఉంది. ఎంత వారించినా ఆమె కనుదోయికి స్థాయి చిక్కటం లేదు. 
శ్రావణమాసంలో మేఘాలు కురిసినట్టుగా ఆమె నేత్రాలు అశ్రుధారలను 
ప్రవహింపజేస్తున్నాయి. వస్తాడన్న ఆనందం, రాడేమోనన్న ఆందో 
ళనా రెండూ ఆ అగ్రుధారలకు దోహదమిస్తున్నాయి. (పేమాతి శేకం 
వల్ల నయనాలు కన్నీటికెరటాలుగా పొంగిపొరలి పోతున్నాయి. కాని 
పాపం మరా ఏమి చెయ్యగలదు? ప్రియుడున్న చోటికి వెళ్ళి వెంటనే 
ఆయన పరిస్థితి చూద్దామని మనస్సు ఉణుత లూగుతూ ఉంది. 
కొని ఎలా వెళ్ళటం? ఎగిరి గంతులేసి వాలేందుకు రెక్కలు కూడా 
లేవాయె ! ప్రియుడు తనంతటతాను వచ్చేవరకు వేచిఉండ నలసిందే 
కొని మరోమార్గం లేదు. ఈ మీరా వాని దాసి. ప్రభువు చెప్పచే 
తల్లో మెలగవలసిందే. ఎలా ఆడిస్తే అలా ఆడనలసిందే అని విధిలేక 
మోరా తన మనస్సును సమాధాన పెట్టుకుంది... 


ఇంతకూ ప్రియుడు వస్తున్నాడని జోస్యం చెప్పిన మేధావి ఎవరో? 
అది మారాకే తెలుసు, ఆమె అంతరంగమే ఆమెకు ఈ ఆంతర్యం 
చెప్పి ఉండాలి. నిర్మలమైన మనస్సుకు రానున్న మంచి తన రాకను 
ముందే తెలియపరుస్తుంది కాబోలు! ఇలాంటి సందిగ్దావస్థలో నున్న సాధు 
వులకు అంతఃకరణ మే వస్తుస్థితిని విశదపరుస్తుంది. కాబట్టి మోరా 
అనుకున్నది అయితీరుతుంది. “సతాం హి సందేహపదేషు వస్తుషు 
ప్రమాణ మంతఃకరణప్రవృత్తయః” అని కదా కవికుల గురుని సూకి! 


అతి 


ఆత్మీయత 51 


7 


సునీహో మైం హరి ఆవన్‌ కీ ఆవాజ్‌ 

మె ల్‌ చఢీ చఢిజోవూ6 మేరీ సజన్కీ అబ్‌ ఆవై మహరాజ్‌ | 
దాదర్‌ మోర్‌ పవైయా బోలే కోయిల్‌ మధురే సొజో | 
ఉమంగ్యో ఇంద్ర చహూం దిసి బరసై, దామణి ఛోడీలాజ్‌ | 
ధరతీ రూప్‌ నవా నవా ధరియా, ఇంద్రమిలంణ్‌ కే కాజ్‌ | 
మీరాకేప్రభు హరి అవినాసీ, వేగ్‌ మిలో మహరాజ్‌ || 


# * * 


అంతరంగపతి హరి వస్తున్నట్టు ఆయన అడుగుల చప్పుడు చెప్తూ 
ఉంది. వీనులవిందుగా హరిచరణధ్య్వని వినిపిస్తూ ఉంటు మారా హృదయం 
ఆనందంతో పొంగిపోతూ ఉన్నది. ఇంకా ప్రియుని రూపం కనిపించటం 
లేదు. కొని అడుగులనవ్వడి వినిపిస్తూ ఉంది. నలుమూలలా హరి వస్తు 
న్నాడనే ఆనందం స్పందిస్తూ ఉంది. పట్టులేనిఉత్సాహంతో మీరా తన 
చెలికత్తెలతో కూడి రాజభవనం పైఅంతస్తు మీదికి వెళ్ళి చూస్తు 
న్నది. అదుగో వస్తున్నాడు--ఇదుగో వస్తున్నాడు. అని తన నాథుని 
రాకకోసం క్షణమొక యుగంగా (ప్రేయసి ఎదురుచూస్తున్నది. ఎదు 
రుచూస్తున్న మారాకు (ప్రోత్సాహం ఇచ్చేందుకు పరిసరాలు కూడా 
సహకరిస్తూ ఉన్నాయి. కప్పలు బెకబెకలాడుతున్నాయి. నెమలి పింఛం 
విప్పి నాట్యం చేస్తూ ఉంది. చాతకషక్షి స్నేహగీతికలు పాడి (పేయ 
సీప్రియులకు వాక్సహాయం చేస్తున్నది. కోకిలమ్మ పంచమస్వరంతో 
మధురగీతాలు పొడుతున్నది. ఇంద్రుడు మహానందంతో పొంగిపోయి 
మేఘరూపంలో వర్షిస్తున్నాడు. ఎటుచూచినా జోరున వానకురుస్తూ 
ఉంది. మధ్య మధ్య మేఘాల్లోనుంచి సౌదామిని శాభాచొస్తాన్నది. 
అప్పుడప్పుడు తెంపుచేసి బిడియం లేకుండా విద్యుల్లే. ప్రయళు పముతు సి 


ఉంది. కళ్ళు మిరుమిట్లు కొలిపే లాగా మబ్బులు ఫ్రీళ్ళుకాని, మెరున్లణ? way 


Masts | Fa 
తరుముకొని వస్తున్నాయి. ఇంద్రుడు భూలోకానికి జ్జ స్తసానన్థే sp 





ర్‌2 మారా మాధురి 


రంతో ధరిత్రి నానా వేషాలూ ధరించి క్రొత్త వెలుగులు ప్రదర్శిస్తూ ఉంది. 
భూమ్యాకాశాలు (పేమారింగనం చేసుకునే యూ  మధురాతిమధుర 
సమయంలో మారా ఒక్కక్షణం కూడా ప్రియవిరహం సహించలేని 
స్థితిలో ఉంది. త్వరగా వచ్చి తనను చేపట్టువలసిందని మరా తన 
(ప్రభువును వేడుకుంటున్నది మోరా కోరిక త్వరలోనే నెరవేరుతుందని 


ప్రకృతి సూచిస్తున్నట్లు తోస్తున్నది. 


ప్రియుని రాకను సూచించే ప్రకృతి లక్షణాలను మారాబాయి 
ఎంత విలక్షణంగా కళ్ళకు కట్టినట్టు ఈ పాటలో నర్లించిందో రసజ్ఞులు 
(గ్రహించగలరు. రాజభవనం పైఅంతస్తుకు చేరి ప్రియుని రాకకోసం 
ఎదురుచూడటంలో లౌకిక్యప్రేమలో ఉన్న లారిత్యమే కాక ఆధ్యాత్మిక 
రాగానుబంధంలో ఉన్న గాంభీర్యం కూడా చాలా కళాత్మకంగా కనిపీ 
స్తుంది. మేడ మొద నుంచి దూరంగా వస్తున్న ప్రియుణ్ణి చూడటం 
లోక సహజం. దైనం మానవులకు నిర్మించి యిచ్చిన దేహాలయం మొడ 
అత్యున్నతస్తాయిలో ఉన్న _ సహస్రారచక్రంలో నుంచి సహస్ర పరమ 
రమణీయతను సాక్షాత్కరించుకోవటం ఆధ్యాత్మిక సాధనకు పరమా 
వధి. ఐహికంగానూ, ఆముష్మికంగానూ (పేమకు అవధులను నిర్వచించి 
'ప్రవచించే యీ మధురగీతం మోరామాధురికి మచ్చుతునుక, 


దివికీ భువికీ గల సనాతన రాగానుబంధాన్ని మారా మాటలో 
వింటుంటే “పృథివీ పూర్వరూపం్క ద్యారుత్త రూపం, ఆకాశః-సంధిః, 
వాయుః సంధానం” అని నిర్వచించే ఉపనిషన్మహాసంహిత సందేశం గోచ 
రిస్తుంది. వేదమంత్రాలలోని భావగాంధీర్యాన్ని మోొరా తన మృదుమధుర 
శైలిలో మామూలు మాటల్లో తేర్చిచెప్తున్నట్లు అనిపిస్తుంది ఇలాంటి 
పాటలు వింటుంకేు. 


ఆత్మీయత 53 
ఆనందం 


1 
ఆవత్‌ మేరీ గలియన్‌ మేం గిరిధారీ 
మైంతో ఛుప్‌గయీ లాజ్‌కీ మారీ | 
కుసువుల్‌ పాగ్‌ కేసరియా జామా, ఊపర్‌పూల్‌ హజారీ | 
ముకుట్‌ ఉపర్‌ ఛత్రబిరాజ్కే కుండల్‌ కీ ఛది న్యారీ | 
శేసరీ చీర్‌ దర్యాయీకోలేంగో, ఊపర్‌ అంగియా భారీ | 
ఆవత్‌ దేఖి కిసన్‌ మురారీ ఛిప్‌గయోూ రాధాప్యారీ | 
మోర్‌ ముకుట్‌ మనోహర్‌ సోహై, నథ్‌నీకీ ఛదీ న్యారీ | 
గల్‌ మోతిన్‌ కీ మాల్‌ బిరాజ్కే చరణ్‌ కవుల్‌ బలిహారీ | 
ఊభీరాధా అరజ్‌ కరత్‌ హై] సుణజే కిసన్‌ మురారీ | 
మీరాకే ప్రభు గిరిధర్‌ నాగర్‌, చరణకమల్‌ పర్‌వారీ || 


* * ౫ 


చివరకు (శ్రీహరి ప్రియురాలి వీథికి వచ్చాడు. కాని సిగ్గుతో ప్రియు 
రాలు దాక్కుంది. ఎదుటపడేందుకు ధైర్యం చాలలేదు. చాటుగా 
నిలబడి నల్లనయ్య అందచందాలను మెల్లగా పరిశీలిస్తున్న మోరాకు 
రాధామాధవులు యుగపద్దర్శనం (ప్రసాదించారు. ఇద్దరిలో ఎవరు మాధ 
వుడు, ఎవరు రాధ అని గుర్తువష్టేందుకు వీలుకావటంలేదు. ఎజ్జని 
తలపాగ, పచ్చని పంచె, మెడలో వేలకొలది పూలతో కట్టిన దండ, 
తలమోద కిరీటం, కిరీటం మొద ఛత్రం, చెవులకు మకర కుండ 
లౌలు-- ఇవి మాధవుని _మధురాకృతిని నిరూపిస్తున్నాయి. అలాగే 
పసుపుపచ్చని చీరె, పట్టు పావడా కళ్ళకింపయిన' కంచుకం రాధమ్మ 
రూపురేఖలను తీర్చిదిద్దుతున్నట్టు కనిపిస్తున్నాయి. కృష్ణయ్య వస్తున్నట్టు 
చూచి రాధ చాటుకు వెళ్ళింది. అందాలరాగిని అలంకరించిన నెమలి 


ర్‌ర్వ మోరా మాధురి 


కిరీటం ముక్కుపుడకను మురిపిస్తూ మెరిపిస్తూ మరిపిస్తూ ఉంది. ఆమె 
మెడలోని ముత్యాలహారం తన మనోహరుని చరణసన్నిధిని ఆశ్రయించి 
ఆరాధిస్తున్నట్టు తోస్తున్నది. చివరకు రాధమ్మ కృష్ణయ్య ఎదుటికి వచ్చి 
తన ఎదలోని మధురవేదనను వినయంతో విన్నవించుకుంది. మారా 
కూడా రాధను చూచి ధైర్యం తెచ్చుకొని తన గిరిధరుని చరణ 
సన్నిధిలో చేరిపోయింది. 


రాధామాధవులు మారామాధవులుగా రూపొందారు. (శ్రీహరిని 
అనన్యభావనతో ఆరాధించిన మీరాబాయి. కేవలం మాధవునితోనే 
కాక రాధామాధవయుగళితో తాదాత్మ్యం చెందింది. 


లౌకికమైన అనురాగంలో (ప్రేయసి తన ప్రియతముని ఏకాంతం 
కోరుతుంది. మరొకరి (ప్రేమకు తన ప్రియతముని హృదయంలో స్టాన 
ముండకూడదు. అలా విభక్తమయిన (పేమ (ప్రియురాలు సహించదు. 
కాని అలౌకికమైన ఆధ్యాత్మిక (ప్రేమలో (ప్రేయసి చాలా ఉదారంగా 
ప్రియుని ఆరాధిస్తుంది. తన ఆరాధ్యుని (ప్రేమకు ఎంతమంది ఆరాధి 
కలైనా పాత్రులు కావచ్చు. విషయవాసనలకు దూరమైన భావయోగం 
ఇలాంటి (ప్రేమలో ప్రధానం. ఈ దృష్టితో మాధవుణ్ణి ఆరాధించిన 
మోరాబాయికి ప్రపంచమంతా (స్త్రీమయంగానే తోస్తుంది. మహీ 
తలంలో మాధవు డొక్కడే మగవాడు; మిగిలినవాళ్ళందరూ మగువలే. 
ఆరాధ్యు డొక్కడే. (ఆ) రాధికలంతటా ఉండవచ్చు. ఎందరయినా 
ఉండవచ్చు. (ప్రపంచంలో కనిపించే (పేమసంబంధా అన్నింటిలో భార్యా 
భర్తల మధ్య ఉండే (ప్రేమ మధురాతిమధురమైనది. ఇంతకంకు మధు 
రమైనది రాధామాధవుల అనుబంధం. (ప్రాపంచికసౌందర్యం శ్న్షణభం 
గురం. పరమాత్మసౌందర్యం శాశ్వతం, అనంతం, ఆనందసంధాయకం. 
అనంతసౌందర్యం, అఖండమాధుర్యం, అనిర్భచనీయానందం ఆధ్యాత్మిక 
(ప్రేమకు లక్ష్యాలు. ఇదే మీరాబాయి సాధించిన మధురభక్తి! 


ఆనందం క్‌క్‌ 


2 
జోసీ జానే లాఖ్‌ బధాయీర్కే అబ్‌ ఘర్‌ ఆయే శ్యామ్‌ | 
ఆజ్‌ ఆనంద్‌ ఉమంగి భయోహై, జీవల హై సుఖదామ్‌ | 
పొంచ్‌ సఖి మిలి పీవ్‌ పరసికై, ఆనంద్‌ శామూం శామ్‌ | 
బిసరి గయీ దుఖ్‌ నిరథి పియాకూ సుఫల్‌ మనోరథ్‌కామ్‌ | 
మీరా కే సుఖ్‌సాగర్‌ స్వామీ భవన్‌ గవన్‌ కియో రాన్‌ || 


* * 


జ్యాతిష్కుడు చెప్పినమాట నిజమయింది. శ్యామసుందరాంగుడు 
మీరా యింటికి వచ్చాడు. ఈ మాట చెప్పిన జోస్యులకు కృత 
జ్ఞత చెప్పుకోవాలి. ప్రియుడు ఇంటికి వస్తే ఇంటికి ఎక్కడలేనికాంతి 
వచ్చినట్టుయింది. అంతులేని అనందం పొంగిపొారలి వస్తూఉంకే ఇల్లు 
సుఖసంపదలకు ఆటపట్టుయింది. మనస్సు కుదుటపడింది. ప్రాణాలు 
లేచి వచ్చాయి. జీవితంలో నూతనవైతన్యం ప్రవేశించింది. ప్రియుడు 
తన యింటికి వచ్చాడని తెలియగానే అయిదుగురు చెలికత్తెలు వచ్చి 
అతని చుట్టూ చేరారు. అతని స్పర్శ సోకగానే వాళ్ళకు ఎక్కడలేని 
సంతోషమూ వచ్చింది. ఆనందంతో ఉప్పొంగిపోయినారు. ప్రియుణ్లి 
చూచినంతనే వాళ్ళ దుఃఖం అంతరించిపోయింది; వేదన శాంతించింది; 
కోరిక తీరింది; తపస్సు ఫలించింది. మీరా దర్శించిన ఆరాధ్యదైవం 
సకల సుఖసంపదలకూ సము[ద్రంలాంటి నిలయం. అలాంటి ప్రభువు 
ఇంటిీకివస్తే ఇక కావలసిందేముంది? కామధేనువు లభించినట్టే గదా ! 


ప్రియుని రాకకు ఉప్పొంగిపోయి అతని అంగాంగస్పర్శను అను 
భవించిన చెలికత్తెలు ఎవరో అన్న జిజ్ఞాస కలగటం సహజం. శబ్ద 
స్పర్శరూప రసగంధాలకు ఆశ్రయమిచ్చే పంచజ్ఞానేంద్రియములే యీ 
చెలికత్తెలు. లౌకికమైన ఇంద్రియానుభూతి శాశ్వతసౌఖ్యం ప్రసాదించ 


56 మోొరా మాధురి 


లేదు. పారలౌకికమైన పరమాత్మానుభూతి ఇంద్రియాతీత మైన శాశ్వత 
సుఖశాంతులను అనుగ్రహించగలదు. ఇదే మోరా కోరిన ఆనందనిలయం! 


8 
హోరీ ఖేలత్‌ హైC గిరిధారీ, 
మురరీ చంగ్‌ బజత్‌ డఫ్‌ న్యార్కో సంగ్‌ జుబతి వ్రజనారీ | 
చందన్‌ కేసర్‌ ఛిరకత్‌ మోహన్‌, అపనేవోథ్‌ బిహారీ | 
భరి భరి మూరి గులాల్‌లాల్‌ చహు6 దోత్‌ సబన్‌పై డారీ | 
ఛైల్‌ ఛబీలే నవల్‌ కాన్హసంగ్‌, స్యామా ప్రాణ్‌ పియారీ | 
గావత్‌ చార్‌ ధమార్‌ రాగ్‌ తహ దైదైకల్‌ కరతారీ | 
ఫాగ్‌ జు ఖేలత్‌ రసిక్‌ సావంర్కో బాఢ్యోరస్‌ బజ్‌ భారీ | 
మీరాకే ప్రభు గిరిధర్‌ సాగర్‌ మోహన్‌లాల్‌ బిహారి || 


క ణక 


ఉత్తరదేశంలో, ముఖ్యంగా మధుర, గోకులం, బృందావనంలో 
హోలీపండుగ చాలా వేడుకగా జరుపుకుంటారు. పేవుకూ, ఆనందా 
నికీ ఈపండుగ పెట్టిన పేరు, ఫాల్గుణ పూర్ణిమనాడు ఈ పండుగ 
వస్తుంది. పూర్లిమనాటి రాత్రి హోలీమంటలు పెట్టి పోలికాదహనం 
చేస్తారు. మరునాడు ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ రకరకాల 
రంగులతో కలిపిన నీళ్ళను గొట్టాలలో నింపి ఒకరిమోద ఒకరు 
చట్లకుంటారు. ముఖ్యంగా వరుస చుట్టరికం ఉన్న యువతీయువ 
కులూ (ప్రేయసీ ప్రియులూ రంగులు చల్లు కుంటారు. ముఖాన 
పూస్తారు పూయించు కుంటారు, సరససల్దాపాలతో సరదాగా కాలం ' 
గడుపుతారు, మధ్యాహ్నం స్నానంచేసి రంగులు కడుక్కునీ తియ్యని 
పదార్జాలతో భోజనం, చేస్తారు. పాత కలహాలు మరచి నూతనరాగా 
నుబంధంతో అందరూ కలిసీ మెరిసి అనందంగా ఈ రెండురోజులూ 


ఆనందం త్‌ 


పండుగ చేసుకుంటారు. ఇది ఫాల్గుణ పూర్ణిమనాడు జరుగుతుంది. 
కృష్ణపాడ్యమి వస్తుంది కాబట్టి ఒకవిధంగా దిన్ని వసంతోత్సవమనే 
చెప్పవచ్చు. 


ఈ నసంతోత్సవాన్ని మారా చాలా ఉత్సాహంతో వర్ణిస్తుంది. 
ఇది మామూలు వసంతం కాదు. గిరిధారి తనయింటికి విచ్చేసిన 
విలక్షణమైన వసంతం. కృష్ణమూర్తి స్వయంగా పండుగలో పాల్గొంటు 
న్నాడు. ఆయన పిల్లనగ్రోవి చేతపట్టుకొని మధురంగా పాడుతూఉంకే 
ఆయన స్నేహితులు డప్పులు వాయిస్తున్నారు. [వ్రజవనితలు చుట్టూ 
చేరి తమాషా చూస్తున్నారు. మధ్యమధ్య మాధవుడు అందరి మొదా 
చందనం చబ్బుతున్నాడు. కుంకుమపువ్వు చేతినిండా తీసుకుని కుంకుమ 
లాంటి ముఖాల మొద గోపాలుడు వెదజల్లుతున్నాడు. రకరకాల రంగులు 
గుప్పిటినిండా తీసుకుని గోవిందుడు అందరిమోదా చబ్బతున్నాడు. 


నవనవలాడే నవల కిశోరునికి బహిఇప్రాణమైన రాధా దేవి అతని 
చెంతనే ఉంది. చెలికత్తెలందరూ రాగమాలికలో వసంతసంకీర్తనం చేస్తూ 
ఉంతే రాధామాధవులు తాళంవేస్తూ తలలూపుతూ ఉన్నారు. రసిక 
శిఖామణి (శ్రీకృష్ణ పరమాత్మ పాల్గొన్న యీ ఫాల్గుణ మహోత్సవం 
(వేపళ్లెను ఆనందవారిధిలో ముంచివేసింది. 


మోరా మనస్సును ముచ్చిలించిన మోహనాంగుడు ఆనంద లోలుడై 
ఆనందాన్ని పంచి పెడుతున్నాడు. 


4 
మాయీ మానే సుపనే మేం పరణ గయా గోపాల్‌ 
అంగ్‌ అంగ్‌ హార్డీ మై కరీజీ ఘదే భీజ్యో గాత్‌ | 
మాయా మ్హూనే సుపనేమేం పరణ గయా గోపాల్‌ | 


క్‌రి మోరా మాధురి 


ఛప్పన్‌ కోట్‌ జహా జాన్‌ సధార్కే దుల్హా శ్రీభగవాన్‌ | 

సుపనే మేం తోరణ్‌ బాంధియోజీ, సుపనేమేం అయీ జాన్‌ | 
మీరా కో గిరిధర్‌ మిల్యాజ్సీ పూర్వజనమ్‌ కే భాగ్‌ | 

సుపనే మేం మానే పరణ గయా జీ పోగయా అచల సుహాగ్‌ || 


* % * 


ఒకనాడు మోరాబాయికి విచిత్రమైన కల వచ్చింది. కలలో' తనకు 
'పెండ్దయిందట. పెండ్లికొడుకు గోపాలుడట. ఆ కల నిజంగా కల 
కాదట. అది నిజంగానే జరిగినట్లు ఆమెకు అనిపించిందట. ఆ 
కలను గురించి ఆమె తన తల్లితో ఇలా చెస్తుంది: 


“అమ్మా, నాకు కలలో "పెళ్ళయింది. నేను రోజూ ఆడుకొనే 
బొమ్మలోని గిరిధరగోపాలుడే నన్ను పెళ్ళిచేసుకున్నాడు. నిజంగా ఆ 
గోపాలుడేనే. అది నిజంగా కల గాదు. కలగా కనిపించిన నిజం. నీకు 
నమ్మకం లేకపోతే ఒకసారి నా ఒళ్ళు చూడు, ఒంటినిండా పసువు 
పూసిన గుర్తులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో! అంతేకాదు, అమృ 
తంతో నేను స్నానం చేశాను. ఒళ్ళంతా ఇంకా తడితడిగానే ఉంది. 
యాభై యారుకోట్ల జనులు మా పెళ్ళి చూచేందుకు వచ్చారు. అమ్మా, 
నాకు నిజంగా వెళ్ళయిందమ్మా! నిజంగా కలలో వెళ్ళయిందమ్మా! 
గోపాలుడు నన్ను పెళ్ళిచేసుకొన్నాడమ్మా! కల్యాణమండపానికి కట్టిన 
తోరణాలు నొ కింకా కళ్ళ కుకట్టినట్లు కనిపిస్తూ ఉన్నాయి. అసలది 
కలగా అనిపించటం లేదు. (ప్రత్యక్షంగా పాణిగ్రహణం జరిగినట్లు నాకు 
తోచింది. ఆ కల గూడా ఎంత కళకళలాడుతూ ఉందో! నాకు నా 
గిరిధరుడు దొరికాడు. చిన్నప్పుడు నా బొమ్మను చూపించి ఇతనే నీ 
భర్హ అని నీ వనేదానివి. నిజంగా అతనే నా ప్రాభేశ్యరు డయినాడు. 
ఎన్ని జన్మల తపస్సో ఫలించింది. పూర్వజన్మ సుకృతంవల్ల నాకు పురు 
షోత్తముడు పతిగా లభించాడు. కలలో అయిన యో కల్యాణం నాకు 


అనందం ర్‌ం 


కలకాలం సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పగలు మేల్కొని ఉండగా అయిన 
వెళ్ళి యింత గొప్ప అద్భష్ట్రం తెచ్చి పెట్టలేదు. కనిపించే కల్యాణకార్యం 
కంయే, కనిపించకుండా కనిపించినట్లు అనిపించే యీ కల్యాణభావమే 
శాశ్వతమైనది. నేను నిత్య సుమంగళి నయినాను.ో 


గోదాదేవి కూడా ఇలాగే తన కల్యాణాన్ని వర్షించింది. 


ర్‌ 


మై € నే రామ (నామ) రతన్‌ ధన్‌ పాయో, 

బసత్‌ అమోలక్‌ దీ మేరే సత్‌గుర్కు కరి కిరపా అపణాయో, 
జనమ్‌ జనమ్‌ కీ పూంజీ పాయో, జగ్‌ మేల సై ఫోవా యో | 
ఖరచై నహిం కోయీ చోర్‌న లేవె దిన్‌ దిన్‌ బధత్‌ సవాయో | 
సత్‌ కీ నావ్‌ ఖేవటియా సత్‌గుర్‌, భవసాగర్‌ తరి ఆయౌ | 
మీరా కే ప్రభు గిరిధర నాగర్‌, హరథి హరఖి జస్‌ గాయో || 


¥* kk xk 


సంసారసము[ద్రం దాశేందుకు సాధనచేసే సాధువులకూ, సన్న్యాసు 
లకూ కర్మయోగులకూ, జ్ఞానసంపన్నులకూ, భక్తా(గ్రేసరులకూ అందరికీ 
నామం నావగా ఉపకరిస్తుంది. కలియుగంలో నామసంకీర్తన మొక్క టీ 
తరణోపాయం అని పరమార్హపరాయణు లంటారు. అలాంటి నామం 
తనకు కూడా లభించిందని మారాబాయి తన ఆనందాన్ని ఈ 
పాటలో. వ్యక్తపరుస్తుంది. 


రామనామ మనే అమూల్యరత్నం నాకు లభించింది. దీనికి 
విలువకట్టుటం ఎవ్వరికీ సాధ్యంకాదు. మామూలు రత్నాలు డబ్బిచ్చి 
కొనుక్కోవచ్చు. కొని రామనామమనే రత్నం విలువకట్టి కొనుక్కొనే 
సులువైన వదార్హం కాదు. పురాకృతపుణ్యపరిపాకం వల్ల సద్గురుకటాక్షం 


60 మారా మాధురి 


చేత  లభించవలసిన దుర్లభరత్నరాజమిది. నా గురువుగారు నన్ను 
కనికరించి నా కీ రత్నం అనుగ్రహించారు. ఈ ద్రవ్యం ఒకనాటితో, 
ఒక యేటితో, ఒక జీవితంతో వ్యయపడిపోయేది కాదు. తరిగిపోయేది 
కాదు, జన్మ జన్మాంతరాల వరకూ తరతరాలవరకూ ఇది చిరంతనంగా 
నిల బడుతుంది, వాడుకునే కొద్దీ మూలధనం పెరుగుతుందే కాని 
తరగదు. (ప్రపంచంలో ఆస్తిపాస్తులా, సిరిసంపదలూ అన్నీ నశించేవే, 
కాని ఇది మాతం అక్షయనిధి. సర్వస్వం వదులుకున్నా యా రామ 
నామమనే రత్నం ఒక్కటి మిగిలితే చాలు. జీవితం తరిస్తుంది. అనేక 
జీవితాలను తరింపజేస్తుంది. దీనికి ఖర్చులేదు. దొంగలు తీసుకొని వెళ్లా 
రేమో అనే భయంలేదు. నానాటికీ వృద్దిచెందుతుంది. సత్యపరా[క్రము 
డైన రాముని భవ్యనామం సంసారసాగరాన్ని దాకేందుకు దివ్యమైన 
నావ. ఈ నావను నడిపించేందుకు సద్గురువు లభించారు. కాబట్టి 
సంసారసముదద్రాన్ని ఇక అవలీలగా దాటవచ్చు. సత్యమునే నౌకను సద్దు 
రువు నడిపిస్తూ ఉంటు గిరిధారిని నమ్ముకున్న మీరాబాయి ఆనందంగా 
ప్రయాణం చేస్తూ ఉన్నది. గమ్యంచేరటం ఖాయం. ఈ మహానందంతో 
పొంగిపోతూ ఆమె పరమాత్ముని కీర్తిస్తున్నది. 


గిరిధరగోపాలుని అనన్యంగా ఆరాధించే మీరాబాయి యీ పాటలో 
ఉన్నట్లుండి రామనామమహిమను కొనియాడటం కొంచెం ఆశ్చర్యంగానే 
ఉంటుంది. అందుకని కొందరు మొదటి పంక్తిని “రామరతన్‌ ధన్‌ 
పాయో” అనేందుకు బదులు *నామ రతన్‌ ధన్‌ పాయో” అని పాడు 
కుంటారు. కాని రామనామం మోరా నోట పొరబాటున రాలేదు. 
(త్రికరణ శుద్దిగానే ఆమె రామనామాన్ని అమూల్యరత్నంగా పేర్కొ 
న్నది. లేకుంటే 'రామనామరస పీజైమనువా” అని మరోపాటలో ఆమె 
స్పష్టంగా రామనామాన్ని గురించి ముచ్చటించదు. నిజానికి రావు 
భక్తులకు కృష్ణుడు, కృష్ణభక్తులకు రాముడు సమానసమ్మాన్యులే, రావు 
భక్తుడు పోతన కృష్ణకథను కీర్తించాడు. కృష్ణభక్తుడయిన అసామోాకవి 


ఆనందం 61 


మాధవకందళి రమ్యమైన రామాయణం రచించారు. నూరదాను రాదు 
భక్తికి సంబంధించిన గీతాలెన్నో పాడారు. అలాగే మారాబాయి 
రామనామాన్నే యీ పాటలో  కీర్తించిందని భావించటం సమంజసం, 
ఇదె భావాన్ని మీరాబాయి చాలా పాటల్లో వ్యక్తపరచింది. 


6 


రామనామ రస్‌ పీజై మనువార, రామనామ రస్‌ పీజై | 
తజ్‌ కుసంగ్‌ సత్‌సంగ్‌ బటైఠి నిత్‌, హరిచర్చా సుణి లీజై | 
కామ (క్రోధ మద. లోభ మోహకూ6 చిత్‌ సే బహాయి దీజై | 


మీరా కే ప్రభు గిరిధర్‌ నాగర్‌, తాహి కే రంగ్‌ మేం భీజై || 


*%* * 


“పిబరే రామరసం అని రామభక్తు లందరూ బోధించారు. కృష్ణ 
భక్తులు కూడా రామనామంలోని రమణీయతను గుర్తించి నామరసాన్ని 
ఆస్వాదించి తరించమనే భక్తకోటికి ఉపదేశించారు. నామ- రూహ 
లీలా-ధామ చతుష్టయంలో నామానికి రామనామం, లీలలకు కృష్ణలీలలు 
(ప్రసిద్దములు. రూపం, ధామం ఇద్దిరివీ (ప్రశస్త ములే. ఇదే పద్దతిలో 
మీరాబాయి కూడా రామనామం జపించి కృష్ణలీలలను క్రీరించటం 
(శ్రేయస్కరమని భావించిన సమన్వయభావయోగిని, 


రామనామరసం సేవించినందువల్ల కలిగే లాభం మొరాబాయి యీ 
పాటలో వివరించింది. రామనామం 'సేవించమని మనస్సుకు ఆమె 
నచ్చ చెవ్లూ ఉంది. రామనామం మాద ఆసక్తి ఏర్పడాలంటే దుర్దనస 
హవాసం వదలి సజ్జనసాంగత్యం చెయ్యాలి. సత్సంగంవల్ల మనస్సులో 

ల లా 

మంచి మంచి ఆలోచనలు ఉదయిస్తాయి. భగవద్విషయకమైన పవిత్ర 
భావనలు భక్తులనోట విన్నందువల్ల వివేకం కలుగుతుంది. “సత్సంగత్వే 
నిస్పంగత్వం, నిస్పంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్యం, 


62 మారా మాధురి 


నిశ్చలతత్తే(  జీవన్ముక్తిః” అన్నట్లు సజ్జనసహవాసంవల్ల జీవన్ముక్తి లభి 
స్తుంది. కాబట్టి మొరాబాయి మొదట సజ్ఞనసహవాసాన్ని అలవరచు 
కోమని చెపుతుంది. గోస్వామి తులసీదాసు కూడా 'బిను సత్‌ సంగ్‌ 
వివేక న పోయీ, రామకృపా బిను సులభ న సోయీ అంటాడు. 
సజ్జనసాంగత్యంవల్ల నే సదసద్వివేకం లభిస్తుందట. కాని ఆ సజ్జన 
సాంగత్యం కూడా రామానుగ్రహం లేకుండా లభ్యపడదట, కాబట్టి 
రామానుగ్రహం ఉంటేనే రామనామం మొద అసక్తి కుదురుతుంది. 
రామనామం వల్లనే రామానుగ్రహం లభిస్తుంది. పెళ్ళి కుదిరితేగాని 
పిచ్చి కుదరదు. పిచ్చి కుదిరితే గాని వెళ్ళి కాదన్నట్టు ఇది కూడా 
ఒక చిక్కుసమ 'స్యే. కాని ఈశ్వరానుగ్రహం ఎప్పుడు ఎలా లభిస్తుందో 
ఈశ్వరునికే ఎరుక, 


కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనస్సును బాధిస్తూ 
ఉన్నంతవరకూ భక్తి కుదరదు. మంచిపనుల మొద ఆసక్తి కలుగదు, 
కొబట్టి ముందుగా ఈ  అంతశ్శత్రువులను మనస్సునుంచి పారద్రోలాలి. 
అప్పుడు మనస్సు నిర్మల మవుతుంది. నిర్మలమైన మనస్సు నీలమేఘశరీరు 
నియందు సులభంగా లగ్నమవుతుంది విషయ విసర్హన చేస్తే నేకాని వివేకం 
ఉదయించదు. రాముడున్నచోట కాముడుండడు, కాముడున్నచోట . 
రాముడు ప్రవేశించడు. కాబట్టి రామనామరసాన్ని ఆస్వాదించాలం'కే 
కామాది శత్రువులను పారద్రోలి రామానుగ్రహంకోసం (ప్రయత్నించాలని 
మారాప్రబోధం. 


7 


నైణా లోభీరే బహరి సకే నహిం అయి, 
రోన్‌ రోమ్‌ నఖసిఖ సబ్‌నిరఖత్‌, లలకి రహే లలచాయి | ' 
మైంఠాడీ గ్రీస్‌ అప్‌జేర్కీ మోహన్‌ నికసే ఆయి | 


ఆనందం 63 


బదన్‌ చంద్‌ పరకాసత్‌-హేరీీ మంద వుంద ముస్కాయి | 

లోక్‌ కుటుంబి గరజి బరజిహీం బతియా కహత్‌ బనాయి | 

చంచల్‌ నిపట్‌ అటక్‌ నహింమానత్‌, పరహద్‌ గయే బికాయి | 

భరీ కహో కోయి బురీ కహో మై సబ్‌లయిసీస్‌ చఢాయి | 

మీరా కహే ప్రభు గిరిధర్‌కే బిన్సి పల్‌భరి రహో న జాయి || 

శశ 4 
“యడద్గత్వా న నివర్తంతే తద్దానమ పరమం మమ” ఎక్కడికి వెళ్ళిన 

తర్వాత మళ్ళీ తిరిగిరావటనునేది ఉండదో అదే పరంధామం. అదే 
పుణ్యాత్ములు పరమపదించిన తర్వాత పొందే వైకుంఠనగరం. ఈ 


నగరద్వారంలో నిలబడి మొరాబాయి తన తన్మయమనోదశను వర్లిస్తు 
న్నది: 


“నా కళ్ళకు ముగ్రమనోహరమూర్తి కనిపించాడు. అంతే--ఆకళ్ళు 
మళ్ళీ తిరిగిరాలేదు. ఆయన _ రూపలావణ్య నుహాజలధిలో అలాగే లీన 
మయిసోయినాయి, అణువణువులో, నఖశిఖ పర్యంతం ఆ రూపమే 
వ్యాపించింది. ఎంత చూచినా తనివి తీరటంలేదు. ఎంతసేపు 
చూచినా ఇంకా చూడాలనిపిస్తున్నది. నేను మాయింటి ముంగిట 
నిలబడి ఉన్నాను. నా ఎదుటి నుంచే నందనందనుడు నడిచివెళ్ళాడు. 
ముసిముసినవ్వులతో ముద్దులుగారు మోముతో వెన్నెలలు వెలయిస్తూ 
వెన్నదొంగ వెళ్ళిపోయాడు. ఆ రూపం చూచిన నా చూపులకు మరో 
రూపం మొద మమకారం పోయింది. బంధువులూ, కుటుంబంలో 
దగ్గరివాళ్ళూ నా మనస్ట్రితిని అర్హంచేసుకో లేక ఏమేమో అనుకొన్నారు, 
అంటున్నారు. నా మనస్సు నా స్వాధీనంలో లేదు. క్షణం కూడా 
శ్యామసుందరుని రూపలానణ్యం నుండి అది మరఠిరావటంలేదు. ఎవ 
'జేమనుకొంకే నాకేం నష్టం! అందరి మాటనూ శిరసా వహిస్తాను. 


64 మారా మాధురి 


నా బాటను నే ననుసరిస్తాను. గిరిధారిని చూడకుండామా[త్రం క్షణం 
కూడా ఉండలేను.” 


అయోధ్యను వదరి అరణ్యాలకు వెళ్ళుతున్న రామచందుక్ణో చూచి 
దశరథుడు కూడా “నా చూపులు రామభద్రునితోనే వెళ్ళిపోయాయి. 
నాశేమోకనిపించటంలే” దని కౌసల్యతో అంటాడు. ఈ అర్హం ఇచ్చే 
ఈ శ్లోకం వాల్మీకి మహర్షి యిలా గానం చేశాడు:- 
రామం మే౭నుగతా దృష్టిః అద్యాపీ న నివర్తతే, 
న త్వా పశ్యామి కౌసల్యే సాధు మాం పాణినా స్పృశ. 


నయనానురాగం - అలాంటిది. అందులో మీరా నయనాలు నంద 
నందనునికి ఆనందనిలయాలు గదామరి ! 


రి 


భజ్‌ మన్‌ చరణ కమల అదినాసీ, 

జేతాయి దీసే ధరణ్‌ గగన్‌ బిచ్‌ తేతాయి సబ్‌ ఉరి జాసీ | 
కహా భయో తీరధ్‌ వ్రత్‌ కీన్లే, కహారియే కరవత్‌ కాసీ 

ఇహ దేహీకా గరబ్‌ న కరణా, మాటీమేం మిల్‌ జాసీ 
యో సంసార్‌ చహర్‌కీ బాజీ, సాంగ్‌ పడ్యా ఉర్‌ జాసీ | 


కహా భయో హై భగవా పహర్యాం ఘర్‌ తజ్‌భయే సన్యాసీ | 
జోగీ హోయ్‌ జగతి నహిం జాణీ, ఉలటి జనమ్‌ ఫిర్‌ ఆసీ | 
అరజ్‌ కలో అబలాకర్‌ జోర్చే స్యామ్స్‌ తుమ్హారీ దాసీ | 
మీరాకే (ప్రభు గిరిధర నాగర్‌ కాటో జవ్‌కీ ఫాసీ || 


% 4% 


ఎంత కూర్చినా, ఎంత నేర్చినా ఎంతవారికయినా ,క్రీకాంతుని 
చరణములే శరణములని మీరాబాయి తీర్చు. భువికీ దివికీ మధ్య 


ఆనందం 65 


కనిపించే పదార్థాలు సమస్తం నశించిపోతాయి. చివరకు మిగిలేది (శ్రీకాం 
తుని చరణకాంతి ఒక్క లే. కొబట్టి అవినశ్యరాలయిన ఆ దివ్య 
చరణారవిందాలను మనసారా భజించువుని మారాబాయి తనమనస్సుకు 


బోధిస్తున్నది. 


ఎన్ని తీర్ణయాత్రలు చేసినా ఎంత కఠోరమైన వ్రతచర్య సలిపినా, 
కొశీ వెళ్ళి పడరాని పొట్టు పడి శరీరాన్ని కృశింపజేసి ఘోరతపస్సు 
చేసినా యి శరీరం ఒకానొకరోజు నగించిపోవలసినదే. (ప్రపంచంలో 
(పతిజీవీ మరణించవలసిందే. మట్టికుండలాంటి యీ శరీరం చివరకు 
మట్టిలోనే కలిసిపోతుంది. పగటివేషాలవంటి యీ బ్రతుకు ప్రొద్దు 
కుంకగానే మాయమైపోతుంది. కాషాయవ స్త్రాలు ధరించినంత మాత్రాన 
సన్న్యాసి కాడు. ఇల్లువదలిపెట్టిన (ప్రతివ్యక్తీ బైరాగి కాడు. యోగం 
లోని రహస్యం తెలియనివాడు యోగి కాడు. భగవదనుగ్రహం లేకుంకే 
జననమరణసంసరణం తప్పదు. కాబట్టి మారా (శ్రీ చరణదాస్యం చేసి 
తరించాలని సంకల్పించింది. తాను కేవలం అబల. కాని తనకు 
గోపాలుడే బలం. భవబంధ విముక్తిని ప్రసాదించి తనలో తనను లీనం 
చేసుకొనే గిరిధరగోపాలుడే మారాకు శరణ్యం. 


“అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమి అని (తికరణశు 
దిగా మోరాబాయి శ్రీహరి చరణాలను ఆశ్రయించి తరించింది. ఆమె 
(oo 
చూపిన బంగారుబాటనే మనమందరం అనుసరిద్దాం. 

గోవిందం గోకులానందం గోపాలం గిరిధారిణవ్‌ 
గోలోకవాసీనం వందే గోదా మూరాధినాయకవ్‌. | 


¥%% 


